


నవయుగ కవిచక్రవర్తి, పద్మభూషణ్‌ 


tala Uno) 


9 రెందవ సంపుటం 6 





+ స్వప్మకథ + పిరదౌసి + ముంటాజమహలు 


+ కాందిశీకుడు + బాపూజీ * నేతాజి 


బ్య కుతాలాంట పట్లషింగ్‌ హౌస్‌ 
గ్య! విజ్ఞాన భవన్‌, బ్యాంక్‌ స్ట్రేట్‌, 


హైదరాబాద్‌ - 500 001. ఆం.ప్ర, 






Navayuga Kavichakravarthi, Padmabhushan 
JASHUVA RACHANALU - 2 (SWAPNA KATHA, PIRADOUSE, 
MUMTAJAMAHAL, KAANDHI SEEKUDU, BAPUJI, NETHAJI) 







ప్రచురణ నెం. : 2350/26 
ప్రతులు : 1000 
పథమ ముద్రణ :_ సెప్టెంబర్‌, 2004 


ఆ శ్రీమతి హేమలతా లవణం 






వెల: రూ.80/- 





(ప్రతులకు: విశాలాంధ్ర పబ్దిషింగ్‌ హౌస్‌, 
అబిడ్స్‌, హైదరాబాద్‌ - 500 001. 
E-mail visalaandhraph@yahoo.com 









విశాలాం,ధ బుక్‌ హౌస్‌, 
(ఆబిడ్స్‌/సుల్తాన్‌ బజార్‌) హైదరాబాదు, 
విజయవాడ, విశాఖపట్టణం, 

కాకినాడ, గుంటూరు, అనంతపురం, 
హన్మకొండ, తిరుపతి. 







హెబ్బరికో ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ, కొంతగానీ కాపీరైట్‌ హోల్గరు/ 
ప్రచురణకర్త నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా 
వాడుకున్నా, కాపీరైట్‌ చట్టరీత్యా నేరం, 










ముద్రణ: కళా౦జలీ గ్రాఫిక్స్‌, హైదరాబాదు-29. ఫోన్‌: 3224831 





విషయసూచిక 


1. స్వప్నకధ 
హృదయవాది జాషువా కవి 
స్వప్పకధ- ప్రథమాశ్వాసము 
అనాధ-ద్వితీయాశ్వాసము 
స సరద 
కధా సంగ్రహము 
కృతిపతి ప్రశంస 
కృతజ్ఞత 
పిరదౌసి-ప్రథమాశ్వాసము 
పిరదౌసి -ద్వితీయాశ్యాసము 
పిరదౌసి-తృతీయాశ్వాసము 
రి. ముంటాజమహలు 
అంకితము 
భూమిక 
జోతలు 
ముంటాజమహలు 
4, కాందిరీకు(డు 
అంకితము 
భూమిక 
కాందిశికు(డు 
5, బాపూజీ 
కృతిపతి ప్రశంస 
వినతి 
బాపూజీ 
రాయబారము 
జిన్నా 
6. నేతాజి 
భూమిక 
అంజలి 
కన్నతండ్రి 
తొలి నిట్టూర్పు 
మలి నిట్టూర్చు 
7. జాషువ రచనలు 


పేజ్‌ నెం. 


జాషువ రచనలు 


ఆశీ ఈం 2 
నాలుగు సంపుటాల్తో... 
రూ. 
1వ నంవుటం 
గబ్బిలం 25 
2వ సంవుటం 


స్వప్నకథ, సిరదొసి, ముంటాజమహలు, 80 
కొందిశీకుండు, బాపూజీ, నేతాబి. 


రివ నంవుటం త్వరలో 
స్వయంవరం, కొత్తలోకం, క్రీస్తుచరిత్ర, 
మునొఫరులు, నా కథ రెండు భాగాలు, 
నాగార్జునసాగర్‌. 


4వ సంపుటం త్వరలో 
ఖండ కొవ్యాలు 


ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌ హౌస్‌లు మరియు 
ప్రముఖ పుస్తక విక్రేతలు, 





పృొదయవాది జాషువా కవి 


-అమరేంద్ర 
కవులలో కొందరు బుద్ధిమంతులు, కొందరు హృదయవాదులు. సుకుమార మనోభావాలు 
వెల్లివిరిసే కవితను వెలువరించే కవులు హృదయవాదులు. కవి హృదయాంతరంనుంచి 
భావాలు ఎగసి వచ్చి చదువరి హృదయ వీణతంత్రులు మీటి అతని అంతరంగపు 
అనంతమైన ఆకాశంలో రెక్కలు విప్పుకున్న విహంగాలలాగా విహరిస్తాయి. 

భారతీయ సాహిత్యంలో హృదయవాది కవిత్వం ప్రవేశపెట్టి, భావ కవికుల 
గురువుగా రవీంద్ర కవీంద్రుడు నీరాజనాలు అందుకున్నాడు. ఆ కోవకు చెందిన 
కవిచంద్రుడు జాషువ. అయినప్పటికీ ఆయనను ఎందుకో భావకవిగా విమర్శకులు 
పరిగణించలేదు. ఉత్తమ భావ కవితా సంకలనంగా ప్రసిద్ధి పొందిన “వైతాళికులు” 
పుటలలో ఆయనకు తావు దొరకలేదు. దీనికి ముఖ్య కారణం ఆయన భావకవిత్వంలోని 
అస్పష్టతను తీవ్రంగా నిరసించడమే. అదీకాక, భావకవులు లోకంలోని ఇతర సమస్యలు 
విస్మరించి ప్రేయసిచుట్టూ అయోమయ కల్పనలు అల్లుకునే సంకుచిత ధోరణిని ఆయన 
ఏవగించుకున్నారు. పలాయన వాదాన్ని కంటగించుకుని కాలంతో పాటు తాముకూడా 
కదులుతూ తన కవితతో లోకాన్ని కదిలిస్తూ పుట్టిన వినుకొండనుండి విశ్వాంతరాల 
దాకా అయన కవిత్వం నిరంతర యాత్ర సాగించింది, నిర్భయంగా, నిశ్చయంతో. 

భావకవిత్వంలో కనుపించిన దౌర్భల్యాలను, బలహీనతలనూ, పరిహరించిన మాట 
నిజమే, కాని భావకవిత్వపు ఉత్తమ లక్షణాలను ఆయన కవితలో మనం గుర్తించవచ్చు. 
భావ కవిత్వానికి (ప్రాణమైన ఆత్మాశ్రయ  లక్షణమూ, సౌందర్యారాధనమూ, 
సంస్మరణాభిమానమూ, ప్రణయతత్త్వ విలాసమూ, మానవ మహిమాభివర్ణనమూ, ఆయన 
రచనల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రత్యక్షరంలో, భావకవిత్వపు, ఉత్తమ సంప్రదాయాల 
వల్ల ఆయన ప్రభావితుడైనట్లు ఆయన కృతులే సాక్ష్యం చెబుతున్నాయి. చెప్పదలచిన 
విషయం విస్పష్టంగా, తికమక అనేది లేకుండా చెప్పడంలో ఆయన విశిష్టత గోచరిస్తుంది. 
ఆయన హృదయవాదులైన ఉత్తమ భావకవులందరి మాదిరిగానే పరమాణువు మొదలు 
పరమాత్మ దాకా, సకల వస్తువులను రసాత్మక దృష్టితో పరిశీలన చేశారు. రసైక దృష్టి 
ఉంటే ప్రతి అణువులో కవిత్వం సాక్షాత్మరిస్తుందని ఆయన నిరూపించారు. వస్తువు 
ఏదైనా కావచ్చు. అది కవి హృదయమనే మూస లోపలికి కరిగిపోయిన మైనంలాగా 
ప్రవహిస్తుంది. అక్కడ రూపు రేఖలు దిద్దుకుని వింతసోయగంతో వెలువడి వస్తుంది. 
కమనీయమైన సందేశాన్ని అందించగల గాంభీర్యం సంతరించుకుంటుంది. అందుకే 
కదా కవిత్వం “ఆల్మెమీ” అన్నారు కొందరు. అది తాకిన ప్రతి వస్తువునూ సూచాంపేయ 
శోభలతో మెరిపించేయగల పరుసవేది. హృదయవాది కవులకు ఈ రహస్యం 
కరతలామలకం. కనుకనే జాషువాగారు గిజిగాని గూటిలో, చంద్ర మండలములో వెన్నెల 
దారాలు వడికే అవ్వలో, సాలీడులో ఒక అపూర్వ సౌందర్యాన్ని తామ దర్శించి లోకానికి 
ప్రదర్శించగలిగారు. దారి ప్రక్క గడ్డి పువ్వులతో స్వర్గాన్ని ఇసుక రేణువుతో 
(బ్రహ్మాండభాండాన్ని దర్శించగలిగిన ఉత్తమ భావ కవుల సరసన నిలబడగల స్థానం 
ఏర్పరచుకున్నారు. 

vil 


భావకవులలాగే ఆయన విస్మయ దృష్టితోనే విశ్వాన్ని పరిశీలించారు. “బ్రహ్మాండ 
విలాస! నీ కవన మద్భుతమర్ద గభీర మీశ్వరా!” అని సృష్టికర్త లీలావిలాసాలను చూసి 
ముగ్గుడెపోయాడు. విత్తనంలో మహావృక్షం దాచి సృష్టించే గారడీ పొటమరించక మునుపె 
పుష్పసంతులకు వింత వన్నెల రంగులు దిద్దే నైపుణ్యంను, చూసి మురిసిపోయి “చెలువ 
మొప్ప పుడమి సృష్టించి మా కిచ్చి, అనుభవింపు మనుచు ఆనతిచ్చి నిలువ నీడ లేక 
నిలిచిన కలవాడ, కడుపునిండ నన్ను కన్నవాడ!” అంటూ నోరారా కీర్తించారు. ప్రకృతి 
సౌందర్య విలాసొలను తనివితీరా ఆనందిస్తూ, ఇంతటి అందాన్ని నిర్మించిన అదృశ్య 
హస్తాన్ని భొవించుకుని కృతజ్ఞతా భావంతో ఆయన మనస్సు నిండిపోతుంది. 
“కలవోయి ప్రతి పుష్ట గంధ గర్భమునందు 
నీ దయా మకరంద నిర్ణరములు, 
కలవోయి సొంధ్య రాగ ప్రభాంబుధులందు 
నీ రూవగత నైగనిగ్య కళలు, 
కలవోయి గగన నక్షత నేత్రములందు 
పొటమరించెడి నొనుభూతి నదులు 
కలవోయి ఘన ఘనా ఘన నిస్వనము లందు 
ననలెత్తు నీదు కంఠస్వరాలు” 
అంటూ, అంతటా దోబూచులాడే అందాల దొరను పోల్బుకుంటాడు. ఆ 
నిశ్చయంతో ప్రకృతి సౌందర్యంతో రూపాతీతమైన సత్యాన్ని సందర్శిస్తాడు. ఆ సాక్షాత్మారం 
కోసం అన్వేషిస్తాడు. 
సంజెకెంజాయలో జలకంబు సవరించి 
వరతెంచు నూరబింబంబులోన 
వదియారు వన్నెల వరువు వచ్చిననాటి 
చంద్రుని ధవళహాసమ్ములోన 
వూలతోటలతోడ ముద్దు ముచ్చట సెవ్బీ 
చెరలాడు మొలక తెమ్మెరలలోన, 
నీలి మేఘంబుల నెరియలలో కుల్సి 
వరువెత్తు మెరువు గర్భములలోన 


హోయిగా పవ్వళించి (బ్రహ్మోండములను 

పల్ఫరించుచునున్న దివ్యన్వరూవ! 

వ్మాదయమును చీల్ఫి వూజలర్పించుకొందు 

అందుకొనిపొమ్ము వ్యవధి లేదనక సుమ్ము! 

అని (ప్రేమవల్ల కలిగే చనువుతో ఆరాధనాణావం ప్రకటిస్తాడు. ఇంకోసారి “నీకే 
కానుక లీ సమర్శడగు నీ నిర్భాగ్యు డీ దేహమే నీకిత్తున్‌ తలవాల్చి పొమ్మిలరాతండ్రి! నా 


vill 


మనశ్చయ్యలన్‌” అని ఆహ్వానిస్తాడు. ఇంకొసారి ప్రకృతిలో ఉత్తేజకరములైన సందేశాలను 
గుర్తించుకుంటాడు. మనిషి ఎంత మారినా చుట్టూ వున్న ప్రకృతి నియతి తప్పకుండా 
నడిచిపోతూ మానవ లోకానికి సందేశము అందిస్తుంది. హిందీ కవి ప్రదీప్‌ అన్నట్లు 
“సూరజ్‌ న బదలా, చాంద్‌ న బదలా, నా బదలారే అసాన్‌, ఇత్‌నా బదల్‌ గయా 
ఇన్సాన్‌!” అని జాషువా కూడా ఆశ్చర్యపోయాడు. 
“థన ఘనా ఘనము బీకటిమేద వెలిగించు 
మెరవు దివ్వెల నూనె తరుగలేదు 
పవలు రేలును తీరుబడిలేక ఘోషించు 
తోయధీళుని గొంతు రాయలేదు 
ఇనబాలకుని దినమ్మును గర్భమున బూను 
పొడువు దిక్సతి కాన్సు లుడగలేదు 
బుతురాజు ధారుణీసతికి సొమ్ములు పెట్టి 
' కులికించువని మానుకొనగ లేదు 


విశ్వ నిర్మాత చల్లని వీక్షణముల 

నేటికిని కెంవుచార కాన్ఫింవలేదు 

మూర్ధలోకమ! పనియెల్ల ముగియలేదు 

దీవమున్నది హృదయమ్ము దిద్దుకొనుము” 

అంటూ ప్రకృతిలోవున్న ఆరని వెలుగును మసకబారిన మానవుల కళ్ళలో 
మెరిపించారు, మనసులు మురిపించారు. 

ఈ విస్మయ దృష్టితోనే ఆయన ఉయ్యాలలో పసిపాపనుచూసి ప్రసవాద్ది తరియించి 
వచ్చిన పరదేశిగా సంబోధించి, బోటనవేలముల్లోకములు జూచి లోలోన ఆనందపడు 
నోరులేని యోగిగా, గాన మాలింపక కన్ను మూయని రాజుగా, అమృతంబు విషమను 
వ్యత్యాస మెరుగక ఆస్వాదించే వెర్రిబాగుల వానిగా వర్ణించి ఉత్తమ భావకవితా 
సంప్రదాయాన్ని అనుసరించారు. పసిపాప ఏడిస్తే ఊరడిస్తూ 

“ఏడువకన్న నిన్న వలె యేడిచినా 

రొకనాడు భూపతుల్‌ 
కూడ, మహీతలంబనెడి 

కుంపటిలో బడినాడనప్ప్రుడే 
మూడు నిమేషముల్‌ గడిచె, 

ముందిక నీ కుదయించి యెంద రి 
ట్లేడుతురో గ్రపొంపు మిది సృష్టి 

రహస్యమురా స్తనంధయా!” 

అంటారు. ఈ శరీరంలోంచి మళ్లీ న్వర్గ ధామానికి మరలి పోవాలని 
యేడుస్తున్నావా! నీకున్నాక లోకంబు క్రమ్మరి రాదోయిదిగంబరీ!” అని హెచ్చరించి 

Ix 


“శరం బేరునులేని యే గగన 
మందో లీనమై యున్న ఆ 
త్మారామున్నిను రక్త మాంస ఘట 
మధ్యంబందు బంధించి, ని 
స్పారంజబైన మనుష్యు మండల 
నివానప్రొప్తి శానించెనా 
దేరాజో యతదే నమర్ధు 
డగునోయీ ముక్తి నీ కీయగన్‌” 
అనే నత్వం ప్రబోధించి శైళన వైభవాన్ని అపూర్వంగా వర్ణించి 
“జగత్‌ పొరాబాదేర్‌ తీరే 
చేలారా కొరే మేలా 
ఆంతహీన గగన్‌తొలొ 
మాధారపొరే అచంచలొ” 
అనే రవీంద్ర కృతిలోవున్న భావనా వైశాల్యాన్ని గుర్తుకు తెస్తారు. 
ప్రణయమే సృష్టికి మూలాధారమని హృదయవాదుల స్థిర విశ్వాసం. మానవ 
హృదయం కారుణ్యంతో కరిగిపోయి పవిత్రం కావాలని భావకవు లందరిలాగే జాషువా 
భావించి కరుణారసం తన కవితలో వెల్లివిరిసేట్లు చేశారు. ఒక కావ్యఖండికలో కవి నడి 
వేసవిలో ఒక చోట వడదెబ్బ తగిలి పడిపోయినప్పుడు అపద్బాంధవుడుగా ఒక న్యక్తి 
అక్కడికి వచ్చి అదుకున్న సన్నివేశం వర్ణించారు. దేవదూతలాగ అక్కడికి వచ్చిన వ్యక్తిని 
గురించి చెబుతూ “నా కొదవిన కష్టమచ్చువడి యున్నది వాని ముఖాంబుజంబునన్‌” 
అంటారు. ఆ సందర్భంలో 
“కిరణములతోద నను కంటగించిచూచు 
తరణి కెవడీచ్చి లోకబాంధవ నమాఖ్వ? 
వరుల బాధలుగని వేగ కరిగిపోవు 
పాంథ! నీనయ్య (్రైలోక్స బాంధవుడవు” 
అంటూ కవిత్వానికి పరమావధియైన కారుణ్య ప్రబోధం ధ్వనింప జేశారు. తన 
కవితలో జనుల మనస్సులు కరిగించి, కడిగివేసి సానుభూతితో నింపి వేయాలని ఆయన 
ఆదర్శం. అందుకే “అంతరమ్ముల దయారామాభివృద్ధికి అమృతంబు చిల్కు వర్షాగమంబు” 
అని కవిత్వాన్ని అభివర్ణించారు. “అతి వినిర్మల భావనాకాశ పధంలో ప్రాలు మాలిక 
పల్లిటీలు కొడుతూ, శిరీష కుసుమ శయ్యల మేను వాల్చుతూ, కవిత్వం అందమైన 
అబద్ధంగా సత్యమును కమ్మని వాక్కుల నిర్భయమ్ముగా” ప్రకటించాలని ఆయన 
అభిప్రాయం. 
వెర్రితలలు వేసిన విజ్ఞానం మానవులను ఉద్ధరించలేదని ఆయన తలపోసారు. 
“దాన గుణహీనమైన విజ్ఞాన మేల?” అని ప్రశ్నిస్తూ ప్రకృతిని మార్గదర్శకంగా చిత్రించారు. 
మకరందమును తేటులకు భోజనమువెట్టు 
సుమవల్లరుల వింత చుట్టరికము, 
అలిచిప్పలకు ముత్యాల పావల నిచ్చు 
స్వాతి మేఘముల దాంపత్య గరిమ, 


X 


తలిరాకుహస్తాల బిలిచి నీదనిచ్చు 

ధరిణిజమ్ముల దానధర్శదీక్ష 

కష్టజీవుల మెనీ గందుచెమ్మటలూడ్డి 

యెదార్చు వీల్లవాయువుల నెనరు 

ప్రకృతి నిండారు జదవదార్ధముల కిచ్చి 

జ్ఞానధనుడైన నేటి మానవునికీక 

నరసమాజంబు నవమానపరిచినావు!” 
అని సృష్టికర్తతో ఫిర్యాదు చేశారు. ఇది ఆధునిక కాలంలో మేధావులందరినీ వేధిస్తున్న 
సమస్య, మెదడుకూ, గుండెకూ మధ్య సజీవమైన అనుబంధం తెగిపోయినందువల్ల 
మేధాశక్తి పెరిగి హృదయ సంపద తరిగిపోతుంది. ఆలోచనకూ, ఆవేశానికి, సమన్వయం 
కల్పించినప్పుడే మానవ వికాసం సమగ్రంగా సర్వాంగ సుందరంగా అలరారగలదు. 
తమ భావనలద్వారా అటువంటి సమన్వయానికి దోహదం చేసిన సత్మవులలో 
జాషువగారిది సమున్నతస్థానం. 

కలమును కులముతో కొలిచి బేరాలు సాగించే కాలంలోకూడా ఆయన కలంతో 
కాలాన్ని జయించగలిగారు. కాలదేవత కపోలతలంలో మిల మిల మెరిసే పాలరాతి 
బాప్పు వీందువు వంటి తొజమహలు లాగా ఆయన కవిత తన రాజసాన్నీ లావణ్యాన్నీ 
విడువదు. కలకాలం అపూర్వ భావ సౌందర్యంతో అనుపమాన శైలీ మాధుర్యంతో, 
విశ్వజనీనమైన ఆదర్శ వైభవంతో అలరారగలదు. కులమతాల ఇరుకు చట్రాలనూ, 
“చీనా పడంతి ముచ్చెలవంటి సాంఘిక ప్రతిబంధకాలనూ” పగులదన్నిన విప్లవ స్ఫూర్తితో 
వెలుగుతుంది. 

“సకల మానవ మానసముల సామ్రాజ్యంబు 

సలువజాలినదీ నీ నత్యవాణి” 

అన్న కవితా శక్తి వర్ణన ఆయన కవిత్వానికి కూడా అక్షరాలా వర్తిస్తుంది. మాటల 
గారడీలు లేవు. అలంకారాలు ఆడంబరాలు లేవు. పాండిత్యపు కసరత్తులు లేవు. 
గుండెలల్లోంచి దూసుకువచ్చి గుండెలని పలకరించి జలదరించేట్లు పన్నీరు చిలకరించడమే 
ఆయన ప్రత్యేకత, అందుకే జాష్వా నవ్యకవిత్వ మహారాష్టానికి మకుటంలేని పీష్వా 
అన్నారు కవితాప్రియులు, 


(క్రీ.శే చతుర్వేదుల నరసింహశాస్త్రి అమరేంద్ర కలం పేరుతో సాహితీ లోకంలో 
వెలిగిన కవి, విమర్శకులు. జాషువా కవితారసాన్ని దోసిళ్ళతో ఆస్వాదించిన కవితాభిమాని 
‘Gems of JOSHUA' అని జాషువా పద్యాలను నూరింటిని ఆంగ్లానువాదం చేసి తన 
అభిమాన కవికి కతాభిషేకం చేశారు.) 


| 


సహృదయులకు. 
సోషించు దాతలు లేక వర్తమాన యుగమున 6 గవితాకళ సన్నలిన్‌ 
'నిరంకుశాఃకవయ' అనుసూక్తి కపార్థములను కల్పించి, వ్యర్థరచనలు సేయు 
బుద్ధిమంతులు బయలుదేరినారు. సవ్మదృష్టి యుపన్యాస వేదికల కాహుతియై 
సోవ్రచున్నది. దుర్భర దారిద్ర్యము కవుల నాశ్రయించుటంజేసి యుత్తమ కావ్యము 
లముద్రితములై మూలుగు చున్నవి. ధనవంతుల  పసిండిసంచులు 
కారణాంతరములకు ఖర్చు పెట్టబడుచున్నవి. పరిస్థితులెట్లున్నను రచనాకండూతికి 
గుఖీియగు నాకలమూరకుండక స్వప్నకధను ప్రసవించినది. ఇక్కావ్యమున 
“స్వస్నకధ, అనాధ” యను రెండు కధలు కలవు. ఇందు మొదటిది సమగ్రము, 
రెండవదసమగగ్రము. ఒకటి మూట గట్టబడిన గాలి, యొకటి సలసల గ్రాగి 
చిందిన కన్నీటి బిందువు. సంపూర్ణమైన 'యనాధి కథ పొరకులకు వింతగాం 
దోపవచ్చును. కాని, మనోగతభావము సమగ్రముగా వ్యక్తీకరింపబడిన మీదట 
నా దృష్టికికృథ సమగ్రము. అందువీలన ననాథ పురవీధులలో విడిచి పెట్టబడినది. 
కావ్యశిల్చమున కన్న నభిప్రాయ ప్రకటనమే నా పరమావధి. సహృదయులకు 
యుద్దేశము స్పష్టము. వారాదరించినం జాలున్సు; తదితరులతో నాకుంబనిలేదు. 
నా a కావ్యము తమ తండ్రిగారికి గృతియిప్పించి, పిత్ఫూణమును 
దీర్చికొన్న శ్రీ సింగరాజు మల్లపరాజారావుగారి కోర్మెపై వారి ప్రధమ ధర్మపత్నియుం 
గీర్తి మిగిల్చిచన్న పతివ్రతాశిరోరత్నమునగు శ్రీ సింగరాజు లక్ష్మీ కళావతీదేవి 
కిక్కావ్యము నంకితము సేయుచున్నాను, ఆమెగారి యాత్మకును, కథానాయికల 
యాత్మలకును భగవంతుండు శాంతి నెలకొల్పుంగాక! 
గ్రంథకర్త 


Xl 





nkahS AR 
థీ ప్రథమాశ్వాసము 4 


నేనొకనాండు స్వప్నమున 

నింగికి రివ్వున లేచి చంద్రబిం 
బానకు దాపునం గనుల 

పండువృ సేయుచునున్న వింత మై 
దానమునందు వ్రాలి ప్రమ 

దంబున దిక్కులు సూచుచుండ నా 
పై నును లేంత వెన్నిల తు 

పానులు వీచె మనోహరంబుగన్‌. 


అచ్చెరువు పడుచు. బచ్చల 
పచ్చికబయలునం జరింపవలెనని తిరుగం 
జొచ్చితి నపుడొక కమ్మని 
యుచ్చెర్నాదంబు (శ్రవణయుగళిన్‌ దాకెన్‌, 


ఇంద్రధనువువంటి హృదయంగమంబైన 
వన్నె చిన్నె లీను వలువంగట్టి 

బాలుం డొక్కరుండు కేల్లీ సల్బుచు నుండె 
కాఖుమబ్బు డోలికలం బరుండి. 


నన్ను రాచుకొనుచు నలువంకలకు బారు 
మెజువుం దీవియలను నొరయుచున్న 
వాని చక్కందనము వర్ణింపవలెనని 

కలము నందికొంటిం గౌతుకమున. 


అతండు కికాకిక న్నగి వి 

యత్తల మెల్ల ధ్వనించిపోవ, స్వా 
గతము కవీశ! ర మ్మిచటి 

కాలువ గట్టున నున్న రత్న రం 
జితమగు నస్మదీయ గృహ 

సీమను నించుక విశ్రమించి నీ 
కత వివరింపుమం చెదురు 

గా నడచెం గురు లలలాడగన్‌, 


జాషువ రచనలు- 2 తు ౧ స్వవ్నకథ 0 


కలయో? నిక్కువమో! యను 

తలంపు చిత్తంబునందం దళుకొత్తంగ భూ 
తలమునం బడియెదనో యని 

యులుకుచు గగనమునం దిరుగుచుంటి నతనితోన్‌, 


మొలిచెన్‌ టెక్కలు మూపునం బులకరిం 
పుల్‌ దేహమం దెల్ల శో 

భిలె మాధుర్యము లైన భావములతో 
విన్వీధిం బొన్నంగి పి 

ట్టలతోం దేలికగాం జరించితి మఖండం 
బైన వేగంబునన్‌ 

దలపై ముత్తెపుగుత్తులట్లు గ్రహము 


a 


ల్లారల్‌ బ్రకాశింపంగన్‌. 


గగన గంగమ్మ కవ్వలిగట్టునందు 
దేవతలు స్నానమాడెడు రేవు పొంత 
రాజహంసల పాదముద్రలు రహించు 
నిసుకతిన్నెల వ్రాలితి మిద్దజమును. 


ప్రాకిన యేలకీ లతల 

పందిటితోడ, సనాతనంపు నా 
జూకుల కిక్కయైన యొక 

సుందర సౌధముం జొచ్చి చూచినా 
మేకులు రాట్నముం గలుగు 

వృద్ధవిలాసినిం బ్రాయ మంతయున్‌ 
జీకినదాని వెండి నగి 

షీ పని దంతపుంగట్ల పీంటపై. 


చూపులు వాడిపోయినవి 

శోభిలు దేహపటుత్వ మెన్నండో 
కోపము సేసె, యౌవనము 

గూరికె నా యనువారు బీడ్డలుం 
బాపలు లే రహో! తుహిన 

మండల మెన్నండు సొచ్చి యున్నదో 
యోపిక మాత్రమే నిలిచి 

యున్నది తోడయి గ్రుడ్డి గువ్వకున్‌. 


జాషువ రచనలు- 2 (2 ౧ న్వన్నకథ 0 


పదముల చప్పుడు విని మా 
కెదురు నడిచివచ్చి మధురహృదయంబున న 
ప్పది రెం దేడుల బాలుని 

వదనము ముద్దాడి విపుల వాత్సల్యమునన్‌. 


తేరకొని చూచి పిలిచి, యాతిథ్య మిచ్చి 
నాయనా! రమ్మటంచు6 జందనపుం బీట 
వయిచి భుజియింపుందనీ నాకు బాలకునకుం 
దామరాకులలో నమృతంబు వోసె. 


ఎలమై సముద్రపుం జిలుక 

యీకల కుంచియం బూని తాటి క 
మ్మల భర మాపలేని జిగి 

మాలిన కర్ణము లూంగియాడం గో 
మలమగు జాజిపూవుల దు 

మార మలంది చరించు లేంత గా 
డ్పు లొలయ వీచుచుండె నగు 

మోమున సాదర వీక్షణంబులన్‌. 


ముసలమ్మ చేతియన్నము 

మెసవుచు బాలకునితోడ మెలంగుచు నేదో 
వ్యసనమునం జిక్కి మజచితి 
వసుంధరాతలము రెండు పదివాసరముల్‌. 


ముంజేత పడు వెన్నపూస ముద్దలవంటి 
మింటిచుక్కలతోడ మేలమాడి 

మొగలి పుప్పొడివర్షమును బోలు తజవైన 
పొగమంచు తెరల దోబూచులాడి 

కటికి సంధ్యాగ్నిలోం గరంగిపోవని క్రొత్త 


స్వాతి మబ్బుగుజాల స్వారి జేసి 
చదలేటి నీట మజనమాడు తెరగంటి 
రాచకన్నెలమీంద రాలు రువ్వి 
జాషువ రచనలు- 2 డడ 0 స్వవ్నకథ ( 


మంచువాలు చందమామ మండలమున 
నీల్లు మజచి తిరుగు పిల్లవాని 
గ్రమ్మరింప మూడు కాళుల ముసలమ్మ 
మికుగునుండు నాగం గినగినంటు. 


ముక్కున నూపిరి నిలిచిన 

దిక్కు దెసయు లేని ముసలితెజవ సహనమున్‌ 
జక్కని గుణంబుం గనుగొని 

యక్కజ పడుచుందుం బ్రత్యహంబు నెడందన్‌, 


ఒకనాం డగ్గలమైన వేగమున నే 
యుం జీరలున్‌ జైక లిం 

కొంకనాం డింపుదలిర్చ రాట్నమున దీ 
యుం జంద్రికాధారలన్‌ 

జికిలీజేసిన పట్టు నూ లిలుంగు వ 
న్నెల్‌ గన్నులన్‌ దన్చ దై 

విక శక్తుల్‌ గల వృద్ధురాలికడ స్తం 
భించుం దిశాగోళముల్‌, 


అవగారి చిత్రచరితము 

సవిస్తరముగా నెఖింగి చనవలెనని దూ 

ది వడుకు సమయంబున జే 

రువగా గూర్చుంటి నొక్మరో జుదయమునన్‌, 


కరమున దూదిపింజలు, మొ 
గంబున నవ్వు దుజంగలింప న 
న్నరసి “విశేషమేమి? కొడుకా!” యని 
తీయగం బల్మరించినం 
జరణములంటి (మొక్కి “దివసంబులు 
పెక్కుగతించె నేను చం 
దురుని పొలంబుం జేరి కృపతో నను 
గ్రమ్మజం బంపు మనవ్వరో!” 


నీవు మహత్తు గల్గిన మ 

నీషిణి వెన్ని యుగాలు దాటె న 
వ్వా! వనజారిలోకమున 

వాసము సేయందొడంగి యెవ్వరీ 
భావుకుం? డాప్తులుం గులము 

వారు గలారటె?మర్హ్యకాంతవో? 
దేవతవో? వచింపుమని 

తీయని పల్మున హెచ్చరించితిన్‌. 


ముగ్గిన పండగు నమ్ముది 

వగ్గది విని రెండు మూడు బాప్పకణంబుల్‌ 
నిగ్గుడగియున్న చెక్కులు 

డిగ్గన్‌ గాద్దదిక సంఘటిలిన యెలుంగునన్‌, 


నా వయస్సెంతొ చంద్రమందలము వయసు 
నించుమించుగ సరిపోవు నెంచిచూడ 
నా చరిత్రంబు నిన్న మొన్నటిది గాదు 
యెన్ని యుగములు దాటిపోయెనొ కుమార! 


ఆకాశరామ నీళ్ళాడు చక్కదనాల 
బుడుత చుక్కల కెల్ల బురుడువోసి 
అలవోక నిండు జాబిలి రాట్నములమీంద 
మేలైన వెన్నెల నూలు వడికి 
విభుని దుర్దశం జూచి విలపించు రోహిణీ 
నారీవతంసంబు నూజడించి 
గ్రహణకాలమునందుం గలుషితం బై పోవు 
నుడుపతి పుట్టంబు లుదికి పెట్టి 


ప్రసవవేదనం బడు వేల్పు బడతుకలకు 
సాము మిగిలిన మంతరసాని నగుచు 
నమవసకుం గూడం గన్ను మూయను కుమార! 
కవులు వర్షించు జింకను గాను నేను. 


జాషువ రచనలు- 2 డై 0 స్వవ్నకథ 0 


ఏను పరోపకారమున 

కే తనువెల్ల వ్యయించినాను ఆఅ! 
జ్ఞానులు దాచుకొందురు క్ష 
Gy 

ణక్షణ కర్మశ తైలయంత్ర మె 
వ్యానిబలంబు6 బిండ దొక 

పక్షమున న్నశియించు చం[ద్రుందున్‌ 
నూనునె విశ్వలోక సద 

నానకు సున్నము గొట్టు చేతలన్‌. 


నేనొక రెడ్డిసానికి జ 

నించిన మానవకాంత నన్న నా 
దీన చరిత్రలోన నిన 

దించురసంబు విషాద మందులో 
నానిన గుండెతోడ గగ 

నంబున కెక్కితిం జావు లేదు నా 
మేనికి జంద్రమండల స 

మిద్ధ సుధాశన కారణంబునన్‌. 


జననీ జనకులు నేం బొడ 

మిన రెండవ వారముననె మృత్యువునకు భో 
జనమై చనినా రే నపు 

దనాథ నయి గుడిసెలోన నజచుచు నుంటిన్‌. 


తల్లి దండ్రుల: జంపిన దానవి యిది 
యాదరించిన నేమి ప్రమాదమగునా 
యనుచు గొజికొజలాడి నన్నంటరయిరి 
పొరకాంతలు భీతి గొప్పది గదన్న! 


పది దినాలకు ముందు గర్భమునం బండి 
నిదురవోయిన చిన్నారి నిర్మలాత్మ 
యాంకంటం దూలు ప్రత్యేక వ్యక్తియయ్యె 
నవని భౌతికమైన దేహమునం జొచ్చి. 


గుడిసెకొప్పున నెన్నండో గూండు గట్టి 
దాగుకొనియున్న కొందొంక నాగమయ్య 
వాని దాపునం బెట్టిన తేనేపట్టు 
ముట్టెతో నొత్తెం గ్రొందేనై లుట్టిపడంగ, 
జామున రచనలు- 2 ్ర 0 స్వవ్నకధ (0 


వాయెండ నేడ్చు నాకా 

తీయని మధురసము కంఠదేశంబున నా 
ప్యాయముగం గురియ రోదన 

సేయుట మానితిని కొంతసేపు కుమారా! 


కాలముచేసిన తల్లి త 

దాలయమున నాగమయ్యయై నిలిచెనొ! కా 
కీలాటి వింత గలదే? 

వ్యాళములకు మానవులకు వైరంబుగదా! 


గరిటెడు వాలు నా చిజఖుత 

కంఠమునం దిడువారు లేక పో 
యిరి కొడుకా! యనుంగు జన 

యిత్రి దివంబు నలంకరించినన్‌ 
గరుణకుం దావలంబగు నొ 

కానొక పేద కుటీర మందు నేం 
బెరిగితి రెండునౌళ్ళు విల 

పించుచు సర్పము పిండు తేనెలన్‌. 


ఒక రే యాకలి దీజీ యంగకములం 
దుల్లాస ముప్పొంగ నూ 

రక మింటిం గన నవ్వుచుంటి నతి జీ 
రంబైన మాయింటి లో 

నికి లేవెన్నెల చేతులం జొనిపి నా 
నిగ్గుం గపోలంబు లం 

టి కృపాశీతల దృష్ణులం బుడుకుచుండెం 
జంద్రుం డుత్సాహియె. 


శిరమున నున్న రత్న మణి 

చెమ్మగిలం బడగెత్తి యాడుచుం 
దిరుగుచునుండె మండల గ 

తి న్ననుం బెంచిన పాంపతల్లి మం 
దిరము కొనన్‌ సమస్త ధర 

జీవలయంబును గాఢనిద్రలో 
గుజకలు వెట్టుచుందెం బసి 

కూన మనంబువలెం (బ్రశాంతమై, 


జాషువ రచనలు- 2 శ 0 న్వవ్నకథ 0 


అలరుం బాన్సుల నున్న దంపతుల గా 
ఢాశ్లేషణం గంది వె 

న్నెల పన్నీటను దాప మార్చుకొనుచుం 
డె న్మంద వాతూలముల్‌ 

నెల మా పేద కుటీరమస్తమున నూ 
నెన్‌ బాదముల్‌, రెందు జా 

ముల యీ డేర్చడియె న్నిశాసతికి భీ 
ముం డయ్యెం గాముండునున్‌. 


ఎప్పుడు కన్ను గూర్శితినొ! 

యేనపు డింకొక లోకమందు మా 
యప్పయు నంబయు న్ననుం ట్రి 

యంబునం గౌంగిట గ్రుచ్చి కన్నులన్‌ 
జప్పిలు బొప్పపూరముల 

చే నభిషేకమొనర్చి యేదియో 
చెప్పుట వింటి6 దత్తుహిన 

శీతలదృష్టులం దేలిపోవుచున్‌. 


కాచగోళంబులో దీపకళిక వోలి 

కంటి కగుపించుచున్నది కడుపుం జిచ్చు 
వేయి వచియింపనేల నక్కాయమందు 
నా స్వరూపంబులేని స్థానంబులేదు. 


తనివిదీరక ముద్దాడు తల్లిగారి 
యమృతమయమూర్తి నాకుంబ్రత్యక్షమయ్యె 
నాకుటిరంబు నారూపు నా యుయేల 
దిక్కు లెస లేని నా ఘోర దీనదశయు. 


పరలోకంబున దేహము న్మఅచి, స్వ 
వ్న స్వల్పసంతోషమే 
దురితస్వాంతతం దల్లియంకతలమం 
దు న్నిల్చియున్నట్టి నా 
సరదా బూడిదపాలుగా గుడిసె ప 
జ్జన్‌ టెక్కలల్లార్చి కు 
క్కురుకో యంచును గోడి కూసి నను మే 
ల్మొల్సెన్‌ వికార ధ్వనిన్‌, 


జాషువ రచనలు- 2 0 న్యవ్నకథ 0 


ఉదయ సూర్యుని కిరణంబు లొక్క టొకటి 
నా కుటీరంబు కప్పు కన్నములనుండి 
పసిడి తీవెలవలె జొచ్చి వ్రాలుచుండె 
సలలితములైన తల్లి చూపుల వితాన 


కడుపు పండిన యొక నాలెపడతి మిన్న 
ప్రియముతో నన్నుం గొనిపోయి పెంచుకొనియెం 
దనదు సంతాన మనెడు ముత్యాల మాలం 
గొలికిపూసనువలెం జూచుకొనియె నన్ను. 


ఇంతంత దాననై భగ 

వంతునికృపం జపల శైశవంబు గడచి ని 
శ్చింతంబు నమల సుమనః 

కాంతంబగు బాల్య దశను గడచితి నంతన్‌. 


మీసమిసలాడు యౌవనము 

మేలిమి బంగరు వన్నె మేనికిన్‌ 
బొసంగె గులాబి బుగ్గలకు 

బోడిమి హెచ్చె నలంక్రియ క్రియా 
వ్యసనమునందుC జిక్కి మగ 

వాని సమక్షముం గాంక్షసేసితిన్‌ 
గుస గుస ముచ్చటల్‌ వినుట 

కున్‌ మనసయ్యె రహస్య మేటికిన్‌, 


చణకు చణకున దొణికి నిస్వనము సేయు 
జలభరితమైన బిందె బుజానం బెట్టి 
యువకులకు గోర్కులూరం గొండొకదినమున 
నచ్చపు టొయారమున నీరు దెచ్చుచుంటి. 


తిరిపెపుం గూటికై బడుగు 
దేహము నీడిచికొంచు వీథులన్‌ 

దిరిగెడు పేదవాం డొకండు 
దృష్టిపథంబున గోచరించినన్‌ 

గరుణ వహించి యాతని మొ 
గంబు నెగాదిగం జూచి గేహమున్‌ 

మజచి సజీవ విగ్రహము 
మాదిరి జేష్టలు దక్కి నిల్బితిన్‌, 

జావువ రచనలు- 2 (ఆ 0 స్వవ్నకధ 0 


వాని మోమునం గల దైన్య భావమునకు 
కజంగిపోయిన నాగుండెకాయ నిండి 
సై కుబికివచ్చు కన్నీటి వజిద లోన 
వోలలార్చితి నా నిల్చియున్న నేల. 


కారు మొయిళ్ళు గ్రమ్మన మొ 

గంబునం బేదజికంబు ముద్ర చె 
న్నారం బునాదు లూడీన వ 

యస్సునం గంచముచేతంపట్టి యా 
హారముకోసమై తిరుగు 

నా ముసలయ్య కటాక్షముల్‌ నిరా 
శారుచిరంబులై పలుక 

సాగె దయాంకిత భావగీతముల్‌. 


ఒకండు చిన్నమ్మ కరడోల నూగుచుండ 
నొకండు పెద్దమ్మ కటికిదృష్టికిం దపించు 
ప్రకృతి జనయిత్రి యనుగు గారాల సుతుల 
నొకని ద్వేషించు నొకని నభ్యుద్ధరించు. 


చిన్నప్పటినుండియు నా 

కన్ను వరుల కష్టములను గని యోరువలే 
దన్నా! బదాయిగా దీ 

వెన్నెల నాకనుల నుద్భవించుచు నుందున్‌. 


నా సౌందర్య శ్రీలకు 

దాసుండై కట్టుబడ్డ తరుణుం డొకండా 
శ్వాసించు నెపముతోడ 

న్నా సన్నిధి కరిగి చిన్న నవ్వులు గురియన్‌. 


'రాజవీధిని శృంగారరసము లొలుక 
జలముం గొనివచ్చు పట్టుగాజుల పడంతి! 
మోదుగుల బుష్పమట్ట నెమ్మెగము గంద 
దుఃఖపడియెదవేల హేతువులు లేక 
జాషువ రచనలు- 2 0 న్వవ్నకథ ( 


బాలాతపంబు చుంబనము గావింపని 
చిజుతబుగ్గలు సొమ్మసిల్లి పోయె 
పసుపుం బూతలతోండం బనిలేక శోభిల్లు 
చిన్నారి మేన ముచ్చెమట వోసె 
పడుచువారికి రాయబారంబు. బంపించు 
కన్ను లశ్రువు లూరి చిన్నవోయె 
ప్రణయదేవత కాపురము సేయందగియున్న 
వదనలావణ్యంబు వట్టిపోయె 


దర్శనీయమైన త్వద్విలాసమునకు 
ముజ్జగంబు మంత్రముగ్ధమయ్యె 
జలభరమున నీ భుజంబు (గుంగం దొడగె 
బిందె దింపుమందువే లతాంగి’ 


అని పలుకరించు యువకునిం 

గనుంగొని కనుంగొనక యోరగాం దొలంగి గృహం 
బున కేగుదెంచి విషయము 

జనయిత్రికిం జెప్పి నాంటి సాయాహ్నమునన్‌ 


నేను వడకిన నూలు మగ్గాన దార్చి 
తల్లి యనుమతి నర్ధరాత్రమున కేను 
సత్వరంబున నాటు గజాల బట్ట 

నేసి యొసంగితి బేదవానికిం గుమార? 


నాండు మొదలుగ నా భోజనంబునందు 
సగము నిరుపేద కిడి తక్కుసగముతోడ 
జీవనము సేయుచుంటి నా జీవితంబు 
సార్థకం బయ్యెనని పురజనులు వొగడ. 


నన్ను బెంచు నతివ కన్న సంతానంబు 
వాసికెక్కునన్నుం బగ వహించి 

గాసి పెట్టసాగెం గాలక్రమంబున 
మారుళలి దివికి జారిపోయె. 


జాషువ రచనలు- 2 se 0 న్వవ్నకథ 0 


ఆ యసూయ పెద్దదై యక్క సెల్లెండ్రు 
ఇల్లు వెడలనడచి దేమి సెప్ప 
బిచ్చగానితోడ భిక్షుకురాలినై 

యుండ లేనిదాన నయితి నన్న! 


ధనవంతుందు దొంగభయం 

బున దల్లడ మందినట్లు పుర విట నిచయం 
బునకు6 దలంకితి నెజి జ 

వ్వనమునం దుల దూంగు మందభాగ్యం గుమారా! 


పాప మీ శీలవతి కెంత పొటు వచ్చె 

ననుచు నొకంనాడు రెండు నా ళ్ళృచట నిచట 
నన్నముం బెట్టి కొందరు మిన్న కుండి 
రంతియ కదన్న మనుజుల యాదరింపు. 


మిలమిలనాడు మేనిపయి 

మృత్తిక బేరుకొనెన్‌ బ్రసూన కో 
మలత నశించె వస్త్రములు 

మాసి క్రమంబుగ జీర్ణమయ్యెం జూ 
పుల నిశితత్వముం బలుకుం 

బొందిక తొంటి యొయారపు న్నడల్‌ 
దొలంగె దరిద్రదేవి కృప 

లో నొక లోపము లేకపోవునే, 


హెచ్చిన యాకంట బ్రతికియు 

జచ్చిన గతిం జూపరుల కసహ్యముగం బురిన్‌ 
బిచ్చం బెత్తెడు ననుం గని 

పిచ్చిదనుచుం బేరువెట్టి పిలిచిరి పౌరుల్‌, 


సుకములకు దూరమై కూ 

టికి గుడ్డకు లోన తల్లడిలు వేళను మా 
నక పోషణ జేసితిం గా 

టికిం గాళులు సాచు నక్కడింది దరిద్రున్‌. 


లేమిచేం గందిపోయిన నా మనస్సు 
నందు సంతృప్తి తాండవ మాడం దొడంగె 
విలసితములైన కలిమి లేములను గూడ 
కడలు పరికించునెడల సౌఖ్యంబు గలదు, 


జామున రచనలు- 2 (2 0 స్వవ్నకథ 0 


ఓరంత ప్రొద్దులును బరి 

చారికవలె ముసలివాని చరణంబులు వే 
సారక భజించు నన్నొక 

జారిణి యని తలంచి నింద సలిపిరి లోకుల్‌, 


ఇతండుం బండ్లూడిన పెను 
ముతుకుం డిడి ముద్దరాలు పొసంగదనక యి 
ట్లతికించుచుండ్రు లొకులు 
సతులకుం బురుషులు నోటి చాపల్యమునన్‌, 


స్వాంతము నెజుంగు దుర్భిణీయంత్రములను 
నలువ సృష్టించియున్న మానవుని జిహ్వ 
యనృతము సృష్టిసేయునా యవక తవక 
గమన ముండున భువనచక్రమున నిట్లు. 


ఒక లేమ కసరి కుక్కకు బోలి పులిసిన 
పిడికె డెంగిలి కూడు విసరివేయ 

ఒక తల్లి సహజధార్మికురాలు కరుణించి 
కమ్మని కూరలుం గబళమేయ 

ఒక చుప్పనాతి పెట్టక పోయకయ నోటి 
కుందూతిం బరుష వాక్యములు పలుక 

ఒక కుటుంబిని నన్ను నికటానం గని యింటం 
జొరంబడి గడియ వెచుకొనియుండ 


ఒక్కనాడు గుడిచి యొకనాండు పస్తుండి 
నెత్తి కొంగుమీంద నిదురవోయి 
ముసలివానితోండ మూడేండ్లు కష్టాంత 
నాటకంబు నడపినాను నేను. 


పేదతీకము పెద్ద వింత విద్యాశాల 
దానిలోన లజ్జ గొనబండదు 

ఉదర మొజ్జ యగుచు నోరంత ప్రొద్దులు 
నోర్మి విద్దె నెర్పుచుండు నచట. 


'అబలను దరిద్రురాలను 

కబళంిబని యొక్క యింటికడ నిలిచితి బా 
డబు లున్న వాండ నొకనాం 

దబలామణి యోర్లు రాజహంస నడకతోన్‌. 


యు 


జాషువ రచనలు- 2 (3) ౧ న్వవ్నకథ 1 


గుమ్మము సేరవచ్చి పలు 

కుం బులకండము గుమ్మరించుచున్‌ 
'కొమ్మ! మొగంబు తామరస 

కోరకముంబలె నీదు లేంత ప్రా 
యమ్ము వచించుచున్నది క 

టా జవరాల వినుంపగజ్జలు 
న్నమ్మకుం జిక్కినావు మహి 

షాంగనకుం జిగురాకు పోలికన్‌. 


బుణము లొనర్చి నాదు మగం 
డీలిగె నాకనిపించు నాలుగం 
కణములమిద్దె బచ్చుల మొ 
గంబునం బెట్టితి నద్దెకొంపలో 
మిణుకుచు సొమ్ము లమ్ముకొని 
మెక్కితి నిన్నటిదాక దేహ ధా 
రణ మెటు సాగునో? విధవ 
రాలను బిడ్డలకేమి పెట్టెదన్‌? 


దాన కండూతి కలుగు హస్తంబు నాది 
పేదవారికి లే దనలేదు నేను 
బిచ్చమిడలేని నా రిత్త వేడియూర్పు 
లందుకొన్నావు మందభాగ్యవు నిజంబు.' 


అని కంటన్‌ దడివెట్టు నయ్యతివ సౌ 
మ్యస్వాంతమున్‌ గూలిపో 

యిన సంసార చరిత్రమున్‌ బరుల కే 
దే నీయనై లేమియం 

దును నిట్టూర్పు నిగుడు చాన గుణ మా 
దుర్దాయు నా మానసం 

బున నానంద విషాద మేఘపటలం 
బున్‌ దీర్చె గాఢంబుగన్‌, 


నీకన్న మందభాగ్య ల 

నేకులు గలరమ్మ చూచితే లోలాక్షీ 
యీకుల మాకుల మన కని 
యాకారము లేని యంతరాత్మ వచించెన్‌ 


జాషువ రచనలు- 2 0 న్వవ్నకథ 0 


ఆమె పదాల (వ్రాలి నిట 

లాంచల మంట నమస్కరించి “సా 
ధ్వీమణి! మంద భాగ్యులగు 

పేదల వ్రాతఫలంబుగాక నీ 
ధామము లేమి దేవతకు 

దావలమౌనె? ప్రశాంతి దీపమం 
దాముద మింకునే? పరహి 

తార్భుల కిట్టి విపత్తు మూండునే?' 


అనుచుం గన్నీటి పలుకుల ననునయించి 
నాగడించిన నాలుగణాల డబ్బు 
ప్రియముతో బాపనమ్మ కర్పించుకొంటి 
జన్మ తరియించెనని చిత్తశాంతిం గంటి, 


ఈడున్‌ జోడును లేని సంపదల నూ 
యే లూంగు సంపన్నులన్‌ 
మూడంతస్తుల మేడ గట్టుకొని సం 
తోషించుచున్నట్టి మా 
ర్వాడీవర్తకుం డొక్కరుండు మును నా 
వాల్పూపు గాయాలచేం 
బీడింపంబడువాడు నా సదనమున్‌ 
వీకించి గురించుచున్‌ 


అక్కట సాలెవారి జవ 

రాలవు గావొ లతాంగి నీవు! నీ 
చక్కందనంబుం దొల్లింటి మ 

జా యెటు వోయె? బజారులోన నీ 
చక్కని వాలుంజూపులు ర 

చించిన తుమ్మెదతోరణాలలో 
నుక్కిరి బిక్కిరై సొలయు 

చుండెగదా మగవారి చిత్తముల్‌ 


కడలేని కాలవాహిని 

సుడిగుండము లెన్ని గలవొ! చూచినవాండున్‌ 
వడిదుడుకు లేక (బతుకుం 

బడవ నడుపుకొనినవాండు వసుధం గలందే? 


జాషువ రచనలు- 2 [కా ౧ స్వవ్నకధ 0 


అని తొంటి కొద్ది పరిచయ 

మున నా యెడ వింత సానుభూతి నెజపి త 
ద్ధనవంతుం దాదరంబున 

దినవెచ్చం బీయ సమ్మతించె ముదమునన్‌. 


ధనికుం డిడుచుండు దినవెచ్చమును [గ్రహించి 
పేదవడియున్న బ్రాహ్మణ విధవ కొసంగి 

కోరి వృద్ధునిం బోషించుకొనుచు నుంటి 
నలువురిండుల భిక్షాటనంబుం బేసి. 


ఏ నొకనాండు భిక్షంగొని 

యింటికి వచ్చితి నర్ధరాత్రి లేం 
డా నడ లేని వృద్ధుండు గృ 

హంబున నాతని చింపి గుడ్డలున్‌ 
వాని పదాంబుజంబులును 

వాయని తాతలనాంటి చెప్పులున్‌ 
గానంగనయ్యె ముంతయును 

గంచముం జింతిలు బందులుం బలెన్‌. 


అందందు వెదకి చూచితి 

నెందు నతని జాడ లేమి హృదయము వగులన్‌ 
(గీందంబడి పొరలుచు నా 

క్రందన మొనరించితిని మొగంబున్‌ గందన్‌, 


శ్రేణుల్‌ గట్టిరి పౌరు 'లేమిటిది జ 
చ్చెన్‌ వృద్ధుం డేమయ్యెనే 

యేణీ లోచన తచ్చవరంి బనుచుం ద 
ద్య్భృత్తాంతమున్‌ జెప్పినన్‌ 

'జాణా వృద్దుని జంపితే యని యమ 
ర్న స్వాంతులై తిట్టుచున్‌ 

ఠాణాకుం గొనిపోయి రిద్ద రదిగూ 
డం బాడియౌ నెంచినన్‌. 


జాషువ రచనలు- 2 0 స్వన్నకధ 0 


ఆ చెజసాల జూలకము 

లందు బ్రసన్న ముఖాంబుజంబునన్‌ 
దోంచి కటాక్షమాలికల 

తో నభిషేకముం జేసి (పేమ వా 
చా చతురత్వ ముట్టిపడ 

సొంత్వనముల్‌ వచియించుచుండు న 
బ్బూచులటేని వంటి శుభ 

మూర్తి యొకం డల వృద్ధ నాకృృతిన్‌, 


తాతా యెందుంటివి నా 
యాతనలకుం బార మున్నదా యని చింతా 
ఘాతమున నలిగిపోయిన 
చేతంబున నజచి సొమ్మసిల్లి పడుటయున్‌. 


ఘంట గొట్టిన లీలనా కర్ణ యుగళి 
(మైోయుచున్నది దేవతామూర్తి గళము 
స్వప్నముం గాదు జాగ్రదవస్థ నున్న 
నాకు వినవచ్చె పక్ష్యమాణంబుగాను. 


దీనుల పాలింటి భాగ్యని 

ధానమ నా తల్లి నీ సుధాజీవితగా 
థానవ్యకుసుమ సురభిళ 

మై నా హృదయంబు స్వర్ణ మానందించెన్‌. 


మొలిచిన యౌవనంబు వృధ 

పుచ్చి దరిద్రుల దేబెరింపు చూ 
పులను గజంగి స్వీయ సుఖ 

ముం బలి యిచ్చిన మచ్చెకంటి చిం 
తిలవల దూజడిల్లుము వి 

నిర్మలమైన భవచ్చరిత్రలో 
వెలసిన నిందలన్‌ దుడిచి 

వేయును కాలము సత్యబద్ధమై. 


కోరుకొనుమమ్మ తల్లి నీ కొంగునిండ 
వరములిచ్చెదనని సమీపమున నిలిచె. 
మూడుగాళుల ముసలయ్య గాండతండు 
బ్రహ్మతేజస్వి యొక వేల్చుం బడుచువాండు. 


జాషువ రచనలు- 2 Up 0 స్వన్నకథ 0 


కలుష గర్భితమైన భూవలయమందు 
నేను జీవింపలే నర నిముసమైనం 

దొవక పదాబ్దముల సన్ని ధానమునకు 
నన్నుం గొనిపొమ్మనుచుం బల్మినానొ లేదొ! 


ఒక సుడిగొలి రివ్వున మ 

హోద్ధతి నాకడ వీచి నన్ను మిం 
టికిం గొనివచ్చి చంద్రధర 

ణి న్నిముసంబున నిల్పి పోయెన 
ర్భకునిని నన్నుం దన్సుచున 

వారిగ నా పరిచర్యలందు న 
య్య కలుషమూర్తి తొంటి ముస 

లయ్య సుమా యనుమాన మేటికిన్‌. 


అని కథ ముగియించిన తో 

డన రాట్నపుం ద్రాడు పుటపుటం దెగిపోయెన్‌ 
గను విచ్చి చూచినంతన 

దినకర మండలము తూర్పు దిక్కున నవ్వెన్‌, 





జాషువ రచనలు- 2 (8 0 న్వవ్నకథ 0 


enh 
4 ద్వితీయాశ్వాసము 4 


పరుల దుర్గతి గని గుండె గఖింగి వగచు 
సదయ హృదయుల వీక్షణాంచలమునందుం 
బుట్టుచుండును కన్నీటి  బొట్టువోలె 
ఏండ్‌ భగవంతుం దని సంశయింతు వేల? 
Vay 0 

అన్నము బెట్టవే యనుచు 

నల్లరిసే రు ననుంగుబీడ్డలన్‌ 
దిన్నగ నూరడించుచు వి 

ధీం దలపోయుచు నొక్కపేదరా 
లన్నముం దిన్న కొండొక ధ 

నాధ్యుని బంగరు మేడ ముంగిటన్‌ 
దిన్నెల వేగుచుండె నతి 

దీనత మున్నొకనాంటి రాతిరిన్‌, 


ఏతలి కన్నదో వ్యధల 

నీదుట కీ నిరుపేదరాలి న 
న్నాతికి బిడ్డ లార్వురు తి 

నంగల జిక్కలు రానివారు రం 
జీతని యెంచెనో నలువ 

సేయు విలాసమొ చంటి బిడ్డ యన్‌ 
(మోత దగిల్బుచుం బురుడు 

వోసిననాండ గతించె భర్తయున్‌. 


అతడు వోయినవెనుకం బిత్ర్యమగు ధనము 
జోలెయును సంచి దొరకె నిల్లాలి కయయొ 
బిడ్డలా నేదరులు చంటి బిడ్డ యొకతె 
యెట్లు పోషించు నెటువోవు నేది దిక్కు 


అధిక టలు మోముల నధివసింప 
నడచు పీనుంగులో యనం గొడుకు గుట్టి 
లామె వెనువెంట నడువ గ్రామాంతరంబు' 
వాసి వచ్చిన దొక యమావాస్యనాండు. 


జాషున రచనలు- 2 కా 0 స్వన్నకథ 0 


ఒడలిమీంది బట్టయును సత్తుగొజు లా 
జోగురాలి యాస్తి భోగమెల్ల 

నేడు పొట్ట లింక నేరీత్రి నిండునో 
బ్రతుకులెట్లు తెల్లవాజంగలవాొ. 


'నాయనలార! మీకడుపు 

నం గల యాంటి చిచ్చు లార్బ నా 
కాయముదక్క గవ్వయును 

గల్గదు నాకడం దెల్లవాణినం 
బోయి గడించి తెచ్చెదను 

బోనము నోపిక పట్టుడయ్య అ 
మ్మాయికిం గూడం బాలు కటి 

వైనవి యన్నములేమి నాకునున్‌.' 


అనుచు నురలివచ్చు నశ్రుబిందువులను 
దుడిచికొనుచు జంటి బుడుతదానిం 
జిచ్చి కొట్టుచుండె క్షితిమండలం బెల్లం 
గునికి నిద్రవోవు కుటిలరాత్రి. 


ఉప్పరము నీలి యద్దపుం 

జిప్పవలెం గసటువోయి చెన్ను వహించెన్‌ 
గప్పర కప్పర చీకంటి 

టెప్పలపై నింక నావరించుచు నుండెన్‌. 


విచ్చిన మల్లెపూవువలె 

వేకువయయ్యె ద్విరేఫరుుంకృతిన్‌ 
మచ్చరకించు రాటృపు ని 

నాదములొప్పె గళుక్కులుక్కుమం 
చచ్చట నిచ్చటం జిలుంగు 

' టందెలు మోయ జలంబు దెచ్చుచున్‌ 

ముచ్చటలాడు నూరి నన 

బోండుల సందడు లయ్యె నయ్యెడన్‌. 


జాషువ రచనలు- 2 02209 0 న్వవ్నకథ 0 


పదియాజటేండుల లేత జవ్వనము లా 
వణ్యంబు మిట్టాడ ను 

న్నది లేదన్న ప్రశంస కెక్కి పిడికిం 
టన్‌ జిక్కు మధ్యంబుతో 

బెదరుంజింక కనుంగవం గలుగు త 
న్వీరత్న మాయింటి కు 

బ్ఞది చూచెం గలయంపిం జల్లుచు వసా 
రా యం దనాథాంగనన్‌. 


ఓసీ యెవ్వతె నీవు నీమగని సొ 
మ్మున్నట్లు పాపిష్టరా 

లా సంసారము బెట్టినావు మొగసా 
లన్‌ లేచి పొమ్మంచు నె 

దాసీన్యంబుగ మాటలాడి జలపా 
త్రన్‌ గాలితో దన్నినన్‌ 

గాసంతేనిం గలంక కయ్యబల సం 
తానంబు వెంటాడంగన్‌. 


కదలి చనుదెంచి వీధి వృక్షముల వీడ్లం 
గూలంబడి తూలుచుందెం గొడ్కులను దాను 
నంత నొక బుద్ధిమంతురా లా దరిద్ర 
మూర్తులం జూచి కరుణించి ముదలకించి, 


ఓసిపేదరాల యూర నేండొక గొప్ప 
పెండ్లి గలదు నీకు బిడ్డలకును 
గడుపునిండ బువ్వ గల దా గృహస్టుండు 
పెట్టు పోతలందు వెలితి పడండు 


చలిది గలదు రమ్ము సంతానముం గూడి 
(ప్రస్తుతంబు క్షుత్తు వాపుకొనుము 

బాలు రక్కటకట తూలుచు నున్నారు 
అన్న మెప్పుడింత తిన్న వారా. 


ఆకలి దప్పులు దీరెను 

నీ కమ్మనిమాట విన్న నిర్మ్ణలహృదయా 
లోకంబునందు నెల్లరు 

రాకొసులవంటి కఠినురాం (డ్రుండెదరా? 


జాషువ రచనలు- 2 Gn ౧ స్వవ్నకథ 0 


చుజుకు చుజుక్కునం బలుకు 

సూదులు గ్రుచ్చి యదల్చి కాపు సుం 
దరి జలకుండికం బదమునం 

బడదన్నిన చేంత చిత్తమున్‌ 
గజగఅంగోయగా నయిన 

గాయము మానె భవన్మృదూక్తి త 
ల్లిరొ యెవరింట బుట్టితివి 

లేమలలో నను నుద్ధరింషంగన్‌. 


అనుచున్‌ గన్నుల నీరు గ్రుక్కుకొని య 
య్యెతావులన్‌ క్షుత్తునన్‌ 
గనులుం బొట్టలు గ్రుంకి దీనముగ నా 
క్రందించు సంతానమున్‌ 

గని తల్లీ! చనుదెమ్ము నీ సుతుల భా 
గ్యం బంచునుం బోయి వీ 

కొని తెచ్చెం బులిగూడు భిస్సటము నా 
కుం బొత్తులం గొంగునన్‌. 


కుడువుమని చెప్పి బంగారు గుడులు గట్టి 
పెట్టుచుందురు నరులు నైవేద్యములను 
సృష్టికర్తకు దాని భుజింపం డతండు 
భీక్షకునిచేతి యెంగిలి పిడచ గాక. 


అది యారగించి, పేదల 

యుదరంబులు చల్లంబడియెనో లేదొ! నభ 
స్పదనమునం దిరుగు మేఘము 

లుదరంబుల నించుకొనియె నుదధి జలంబుల్‌ 


ఏనుంగు చెక్కిళ్ళపై నివాసము సేయు 
కన్ను మిన్నె జుంగని గర్వమునకు 
కరుణాలవం బెజుంగని క్రోలు పులినోట 
వర్ధిల్లు క్రూరస్వభావమునకు 
అత్త పత్తిదళంబులం దుట్టిపడుచున్న 
నిను ముట్టరాదను నియమమునకు 
పురివిచ్చి యాడు నెమ్ముల కంఠంబునం దోంగు 
కలదు నాకను నహంకారమునకు 


జాషువ రచనలు- 2 (22) 9 న్వవ్షకథ (0 


గండు టెలుకల ప్రత్యంగకమున నలరు 
పరులకొంపలు దిని వేయు స్వార్థమునకుం 
జిక్కుపడకున్న నిరుపేద బక్కదాన! 

కరుణ కిరవైనదాన! స్వాగతమునీకు. 


కినియుచు6 బ్రొద్దు నెత్తిపయి 

కిం బయనించినదాక భూమిశ 
య్యను బవళించి పొంత నడ 

యాడుచుం బాడుచు నున్న కూర్మి నం 
దనులను ముద్దులాడుచు ము 

దంబునం దేలుచుం బ్రొద్దుపుచ్చుచుం 
డెను తరుకోటరంబున న 

టించెడు పక్షుల నొక్క పక్షియె. 


పంగనామాలు నుదుట దుజంగలింప 
పట్టుపంచలు బొజ్జలం బరిహసింప 


భోజనమునకు బిరబిరం బోవుచున్న 
విత్తవంతుల నరసె నప్పేదరాలు. 


ఎడగాం బొమ్మని చీదరించుకొనువా 
రీవంక నా వంక నొ 

త్తిడిసేయం గరమెత్తి మైక్కుచు మహా 
దీనంబుగాం బ్రక్కకున్‌ 

బుడతల్‌ దానుం దొలంగుచుం బెదరుచుం 
బుశత్రీసమేతంబ కా 

బడివిన్‌ దాటినయట్లు కష్టమున ర 
ధ్యల్‌ దాటి శీఘ్రంబుగన్‌, 


పెండిలి గీముం గని క 

టెండ కచట నున్న నింబవృక్షముకడం గూ 

ళు 

ర్చుండెం గొడుకులతోం బెను 

గండము గడచిన విధంబుగాం గరుణముగాన్‌. 


జాషువ రచనలు- 2 C33 0 న్వవ్నకధ 0 


త్రొక్కుడుబండిపై నడక 

క్రొత్తగ నేర్చిన షోకిలా యొకం 
డెక్కడనుండియో యచటి 

కేగుచు నంకెకురాని భార్యతో 
జిక్కులనందు భర్తవలెం 

వేశులపట్టుం దొలంగి వ్రేల్మిడిన్‌ 
ముక్కున నెత్తు రొల్మంబడి 

పోయె గుభిల్లునం బేదరాలిపై. 


ముసలిది చచ్చె చచ్చెనని 

మూంగిరి కొంద అతండు క్రుద్దుందై 
కసరుచు లేచి కన్నులకు 

గావరమా యటం జావకుంటివా 
పసరమ! యంచు రక్తమునం 

బైవసనంబు మునుంగుచుండంగా 
విసుగును సిగ్గు నాస్యమున 

వేల గమించుచు నుండె వీథులన్‌, 


పిల్లలు 'గీ బే యనుచును 
గొల్లున రోదింపం గట్టు కోక రుధిరపు 
న్వెల్లువను మునుంగ నల్లన 
నలాడుచు లేచెం బేదరాల్‌ రాల్డరుగన్‌. 


ఏండు సముద్రముల్‌ గడచి 

యిక్కడ నేపని మీందం బోయి యు 
న్నాడవురా! పరాత్సరుండ! 

నా కడగండ్లకు మేర యున్నదా? 
యేదకుం బోవుదాన? నెటు 

బీ కసుగందుల పొట్ట నించు సీ 
యాండు దటంచు నేడిచె మ 

హా కరుణంబుగ డొక్క క్రుంగగన్‌. 


అక్కడ నిలిచిన వారల 

నొక్కండును నేల కొజంగియున్న పడంతి పై 
నక్కటిక మూని ముట్టరు 

దిక్కు దెసయు లేనివారి స్థితి యింతెకదా? 


జాషువ రచనలు- 2 (24) 0 న్వవ్నకథ 0 


అట నొక మేడపై సరస 

మాడుచు దంపతులిద్ద అప్పు డ 
చ్చట గుమిగూడియున్న జన 

సంఘము నారసి, పృచ్చసేసి యూ 
రటపడి, కమ్మజం (బ్రణయ 

రాజ్య విహారము సేయం జొచ్చిర 
క్కట! సుఖ మొక్కచోటం గడ 

గం డ్లొకచోటంగదా వసుంధరన్‌! 


పరమేశు విలాసమ్ములు 

కరము దురూహ్యములు శిశువు కాయమునందున్‌ 
జిజు గొయమేని లే కతి 

సురకితముగా హసించుచుం బడియుండెన్‌. 


ఓయి నాస్తికుడా విను మొక్కమాట 
అరసియుందువు ఘోర దృశ్యంబు నిచట 
మృత్యుదేవత కోటలు మబయునపుడు 
శిశువు నే మహాశక్తి రక్షించెనోయి. 


పరువెత్తి వచ్చు పర్వతమాలికల వంటి 
జలధిభంగముల నవ్వలికి గదిమి 
బ్రహ్మాండగోళంబుపైం బ్రియాణము సేయు 
నినవింబమును తూలనీక నిలిపి 
ఫెళఫెళార్భటుల మర్త్యులమీంది కుటికెడు 
పిడుగుల నోరగా విసరివయిచి 
సృష్టిలో నొక చిన్ని చీమ కాలముసేయ 
పొడమిన కన్నీటి మునింగి తేలి 


గడియ తీరికలేక లోకమును గావ 
పరువులిడుచుండు దీనుల పాలివాండు 
నిజ కరాబ్దంబు నీచిట్టి నిసుంగుమీంద 
నిలిపె నొక నిమేషం బది నీ వెళుంగవు. 


జామున రచనలు- 2 (25 0 న్వవ్నకథ ( 


చేరువనుండి యప్పడంతి 

చేటు సమస్తము జూచుచున్న సం 
సారులలో నొకండు కడు 

జాలి వహించి భిషక్కునింటి కిం 
జేరిచి యండనుండ నొక 

ని న్నియమించి చికిత్స చేయగా 
నాటు వరాల రొక్కము ని 

రాకులుందై యిడె వెజ్జు దోసిటన్‌, 


ఓ లలన నీ మగండొక 

మాలది పడిపోవ నంటి మైలవడియె వై 
ద్యాలయముం జేర్చినాం డింక 

నేలాగున నయినం గుడియు నెడమయు లేదా. 


ఎవ్వరికి లేని పుణ్యంబు నిత డొకండె 
దాచికొనవచ్చుం గాబోలు నాతి మిన్న 
యెవరి కర్మము వారిది యీ వెజుంగవొ 
ముక్తి కలుగునె మాలలం బులిమికొనిన. 


అనుచు నమ్మ లక్క లతని యిల్లాలికిం 
ద్రాపి రెలమిం గ్రోధరసము నబల 

శివము పట్టినట్టు చిందు ద్రొక్కుచునుండెం 
బ్రకుపితో గ్ర శంభురాణి వోలి. 


గంగను మునింగిన భక్తుని 

యంగంబుల నోలలాడు నానందం బు 
స్పాంగెడు నెదతో సదనము 

ముంగిట నడుగిడిన భర్త మాముం గనుచున్‌. 


రావలవ దింటిలోనికి 
నావల నిలుచుండి స్నానమాడు మనుచుం గ 
న్రేవల నదరులు గురియగ 
నా వెలంది వచించె విభు ననాదరణమునన్‌. 
జాషువ రననలు- 2 (26) 0 స్వన్నకథ 0 


ఇదియొక క్రూరురాలు ఇపు 

దేను వివాదము పెట్టుకొన్న చో 
బదుగురు నన్ను దిట్టి తల 

వంపులు సేయుదు రూరకుంట యి 
య్యదనున నుత్త మంబని ని 

జొంగన నిల్చినచోట నిల్చి క్రో 
విదమతి స్నాన లీల నెల 

పెం గుల భేద పిశాచ తృప్తి కై. 


భోజనము జేసి కేలం దొంబూల మంది 
పోక చెక్కలు రెండింటి బుగ్గ నునిచి 
చిజుత రతనాల పీంట నాసీనుండగుచు 
నింతి నాహ్వాన మొనరించి మృదులఫణితి. 


'అలుక శమించెనా జలక 

మాడిన యంతనె! మాల దాని పి 
ల్లల కడగండ్లు సూచి బహు 

ళంబుగ దప్తమునందు నా మనో 
జలజము మైలపడ్డ దది 

స్నానము చేసెనె వెళ్టిదాన! యీ 
వెలుపలి శుద్ధి జీవులకు 

బెట్టునె పోయునె ముక్తి నిచ్చునే!' 


స్నానము సంధ్యావందన 

మేనాండో మజచినాడ విపు డీవు కిర 
స్తానులలోం గలయుటకొట 

కా నీతులు సెప్పుచుంటి వనుచు విముఖియై, 


పరుగిడ నల్లత్రాంచువలె 

భామిని కీలడ సంచలింపంగా 
శిరము మజల్చి లేచి నిర 

సించుచు ముంగింటి కేగి నంత నా 
సరసుండు కోపగింపక వి 

చారము సేయక స్వీయ కార్య త 
తృరుం డయి లేచిపోయెం బెడ 

వాదన సేయరు నీతికోవిదుల్‌. 


జాషువ రచనలు- 2 an 0 న్వవ్నకథ 0 


తన పనులు మాని మజునాం 

దనాథ శరణాలయంబునందు విడిచె ని 
య్యనదకుమారులం గరుణా 

వననిధుకుం బరహితంబు పబ్బంబు గదా. 


మేనిగాయంబు లలనల్ల మానిపోవ 
వనిత కాలక్రమంబునం బట్ట గట్ట 
వసుధపై నూక లున్న సంపన్నుం డెంతొ 
బడుగుపేదయు మృత్యుదేవతకు నంత. 


ఒక యరుణోదయమున భీ 

క్షకుం బోవుచునుండ నీండు కౌతుక మతులై 
పకపక నవ్వుచు మూగీరి 

స్వకుమారులు చుక్కలూడి పడిన విధమునన్‌, 


పోయిన ప్రాణముల్‌ మగుడం 

బొందినిం జొచ్చిన లీలం దండ్రులా 
రా యని కౌంగలించుకొని 

యాస మెయిం గడు ముద్దులాడి తా 
నీ యెడ నా యెడం వికిర 

మెత్తిన రొక్క్మము నాజు దమ్మిడీ 
లాయమ పంచియిచ్చి హృద 

యంబును బంచినలీల వారికిన్‌, 


అన్నము సరిపోవునె నా 

కన్న కొడుకులార విసింగి కసరుకొనరుగా 

చిన్న సహోదరు నచ్చట 

నున్న మహామహులు చూతురో మిమ్ము దయన్‌. 


జగదములు వెట్టుకొనకుండు 
వగంగుందిన నాదరించువా రెవ రన్నా 
యగచాట్ల నందు నడపీ 

నుగు నేనుండుదునొ చత్తునో సుతులారా. 


జాషువ రచనలు- 2 0 న్వన్నకథ 0 


అని పెద్ద కొడుకు కడుపునం 
దన శిరమును నిలిపి కొంతతడవు వగచి రం 
దని పిలుచు చదువులయ్యను 

గని చేతులు మోడ్చి చాప్పగంగాముఖియై 


వీరు దిక్కు లేనివారు పంతులుగారు 
(ప్రేమతోడ నాదరింపవలయుం 

గూలి నాలి జేసి కొంత శక్తి కొలంది 
ముట్ట జెప్పుకొందు ముందు కనుచు. 


చరణముల నంటినం గురు 

వరుండు కనికరించి దుఃఖపడవలదు సతీ 
పరమెశ్వరుండు లేండా 

నరుండు నరు నుద్ధరించునా వెణీదానా. 


లలన యొకమ్మ వెట్టు కబ 

ళంబు భుజించుచు మందభాగ్యవై 
నలువురి యిండ్ల పంచల ది 

నంబులు బుచ్చెడు నే బహూకృృతుల్‌ 
వలయునె తప్పు సుమ్మిటుల 

బల్ముట వర్ణన కందరాని వి 
డలపయి నున్న మోహ మక 

టా పలికించు ననేక రీతులన్‌. 


బారెడు ప్రొద్దెక్కిన దింక 

రా రండని పిలువ బిరబిరం జెలియలికిన్‌ 
నూరారు ముద్దు లిడి చని 

రూరు వెడలి బాలు రంబయుం జరుదేరన్‌ 


“ది పొలిమేర రాయి జన 

నీ యిక నిల్వుము రేపటెండ యు 
మ్మదమునం గంది పోవును సు 

మా మన చిట్టిది వచ్చి పోవుచుం 
డెద మని పెద్దవాండు దయ 

నీయముగా వచియింప శోక వా 
రిదము వెలార్చు బాప నిబి 

రీప తరంగిత గండభాగయె. 


జాషువ రచనలు- 2 (29) ౧ స్వన్నకథ 0 


చినిగిన పైంటకొంగు నొక 

చేతం దనూజ శిరాన నుంచి, నం 
దను లెడమై నిరీక్షణ ప 

థంబును దాటినదాకం జూచి, వె 
చ్చని హృదయంబుతో నడువ 

సాగె ననాధ పురంబు వంకకున్‌ 
గనుల మెలంగు బిడ్డల వి 

కాస ముఖంబులు సంస్మరించుచున్‌. 


పచ్చని వన్నెతో జిగురు 

బట్టి పసందులు సింద నాలిగా 
డ్పుచ్చలితంబు సేయం దల 

లూచుచు నున్న పొలాలు దాటి య 
య్యచ్చంపు జోగురాలు పుర 

మల్లనం జొచ్చి కుమార్తె నెత్తి పా 
లిచ్చుచుం గూరుచుండె నొక 

వృక్షమునీడ క్షుధాకులాంగియె. 


ఎవం దొరగించు నమృత భోజనంబున 
గలిసెనో యీలమ గంజిబువ్వ 

ఎంవడు వాసముసేయు శృంగార సౌధాన 
మునిరోనో యిన్నారి పూరిగుడిసె 

ఎవని దేహముమీంది ధవళాంబరములలో 
నొదిగెనో యీన్నాతి ముదుకపంచె 

ఎవందు దేహము సెర్చు మృదుతల్పములలోన 
నక్కెనో యీయమ్మ కుక్కిపడక 


వసుధపై నున్న భోగసర్వస్వమునకు 

స్వామిత వహించి మనుజుండు ప్రభవమందు 
నెవం డపహరించె నేమయ్యె నీమె సుఖము 
కలుష మెజుగని దీని కొడుకుల సుఖము. 


ఉటుములు మెబుములు గల యొక 

శరదము గగనమున మసలి క్షణకాలమునన్‌ 
గురిసెం బ్రచందవర్షము 

నిరులు గవియ మన్ను మిన్ను నేకమగు గతిన్‌. 


జాషువ రచనలు- 2 (G0 0 న్వవ్నకథ 0 


జడివాన గురియులోపల 

నదువిధికి నడచి మన యనాధ శిశువుతో 
గడగడ వడంకుచు నొక చా 

వటిలోనికిం బోయి నిలువ బడియె బెదురుచున్‌. 


వానలోనం దడసి వచ్చిన పెంపుడు 
కుక్క కుపచరించు నొక్క పురుషు 
డాగ్రహించి పంచ నంటుకొన్నావంటే 
యరుగు మరుగు మనుచు నాదరించె. 


ఈ పసిబిద్దతోడ నిప్పు 

దేడకుం బోయెదనయ్య యిచ్చటన్‌ 
గాపుర ముందునా యుదయ 

కాలమునుండియుం బచ్చిగంగ లే 
దోపిక జారె మీ సుకృత 

మూరకపోవునె వర్ష మాగని 
మ్మో పరమోపకారి యని 

యూపిరి కన్నుల నిల్పి పల్మినన్‌. 


కనికరపు మొలక లాతని 

యనాదరణ మలమియున్న యంతఃకరణం 
బునం బొటమరింప నిష్టము 

ననిష్టమును దెలుపు మౌన మతండు వహించెన్‌, 


అతని పెండ్లాము కరుణారసాగ్టహృదయ 
నాథునకు లేని కొన్ని గుణములు గలది 
మంచి కుదురైన యాందుది మాటకారి 
యదియనుం గాక చదువుకొన్నదియు6 గూడ 


మెడ దిరుగని సొమ్ములతో 
వడి వంకయు లేని హసిత వదనముతో సం 
దెడు కొప్పుతోడ మదనుని 
పిడియేనుగువోలి వచ్చు ప్రియవచనములన్‌, 


జాషువ రచనలు- 2 G1 4 స్వవ్నకధ 0 


ఎవరైననేమి రక్షణ 

మవశ్యకర్తవ్యమే కదా నరులకు ధ 
ర్మువునకును గలుగునే కుల 
వివక్షతయుం జిన్న పెద్ద భేదము నాధా. 


అని మనోహరు నుల్లంబు కనికరింప 
మధుర మధురంబుగాం గొన్ని మాటలాడి 
పేదరాలికి భోజన భిక్ష పెట్టి 

(పేమ వర్షించె నాంటి వారిదముకరణి. 


మగండు గొట్టిన రోదించి మానుకొన్న 
పెద్ద గయ్యాళివలె వాన వెలిసిపోయె 
మమత లుడిగిన సన్యాసి మనసువోలె 
గగనమండల మెల్ల నిష్క్మలుషమయ్యె, 


ఆకటం దూలు సస్యశామల క్షేత్ర 
కన్య గర్భము చల్లగ భుజించె 
బక్కచిక్కిన కొండవాగుం దటాకంబు 
జిటుకలో నుప్పాంగి చియ్యబట్లె 
ముమ్మాయి ముత్యంబు బోలి తామరమింద 
వర్ష బిందువు తాండవంబు సేసె 
నడయాడు రతనంబు వదుపున నాడాడ 
ఆరుద్ర పురువు బ్రత్యక్షమయ్యె 


చెలంగి చేయార దానంబు జేసి చేసి 
కొఖత వడియున్న వాని కాపురమువోలి 
యుబ్బుసెడి తూలె నొక చిన్ని మబ్బుతునక 
యుత్తరంబుగ దిక్కుల కొత్తిగిల్లి. 





జానువ రచనలు- 2 ts 0 స్వవ్షకథ 0 





కథా సంగ్రహము 


జఒకనాండు గజనీమామూదు నిండుకొలువుండి, పారసీక కవులలో. బ్రథమగణ్యుం 
డనంబరంగు పిరదౌసి కవిని రావించి షానామా యను గ్రంథమును (రాజచరిత్ర) 
రచించి తన కంకితము చేసినచో బద్యమునకొక్క దీనారము (బంగారు నాణెము) 
నొసంగెదనని వాగ్గానముచేసె. అంత నక్మవి సమ్మతించి గ్రంధ రచనమున కుద్యమించి 
ముప్పది సంవత్సరములు (శ్రమపడి యజువది వేల పద్యములు వ్రాసి ముగించి, 
రాజసభా మధ్యమునం బఠించి, సకల కవి పండిత జేగీయమానమయిన తన కవితా 
నైపుణ్యమును బ్రకటించి గ్రంధమును తేని కర్పించి స్వగ్భహబునకుంబోయె. 
అనంతరము రాజుగారే కారణముననో బంగారమునకు మారు వెండి నాణిములను 
పంపించిరి. చిరకాల సంవర్థమానంబగు ఆశాగేహంబు విచ్చిన్నంబగుట కవి 
వరుందెంతయు వగచి, రాజును నిందించుచు! గొన్ని పద్యములను వ్రాసీ పంపె, 

అంత భూభర్త యాగ్రహించి కనినింబట్టి చంపుడని భటుల కొజ్ఞసయ పిరదౌసి 
సతీసుతసమేతుండై గజని విడిచి స్వగ్రామమయిన తూసు పట్టణము. జేరి 
తల దాంచుకొన నిశ్చయించి, బహుప్రయాసతో అరణ్యములు నిర్గమించి కతివయ 
వానరంబులకు పారసీకముచేరి నివసించుచుండె, కవిహననోద్యుక్తుడయిన మహమ్మదు 
సామంతరాజులు సేయు హితోపదేశమున శాంతివహించి, కవి బుణము దీర్చుకొనం 
దలంచి, యొకనాండజు వదివేల దీనారము (బంగారు నాణెము) లుష్టములు పైనిడి 
వీర భటులకిచ్చి కవికొసంగుడని పనిచె, కాని ప్రయోజనమేమి? ధనము తూసు 
పట్టణము తూర్చుగవినిం (ప్రవేశించెను, కవి శవము పడమటి గవిని నుండి 
(పీతభూమికిం గొంపోంబడెను. 

అంత రాజభటులు హేమరాశిని కవి యిల్లు సేర్భి ఫిరదౌసి కుమార్తెను 
పరిగ్రహింపుమని ప్రార్ధింప, “నా తండ్రి నిరంతరము దుఃఖ పెట్టిన నీచమైన ధనమును 
నేను ముట్టను” అని యామె నిరాకరించె. ఈ 'ఘోరవార్తను విని మహమ్మదుగా 
దరు: జింతించి, యేతద్ధనముతో తూసు పట్టణమున పిరదౌసి పేర నొక సత్రశాలం 
గట్టించెను. దాని చిహ్నములు నేయను గలవు. కాని యిందొకరికి కీర్తియ, నొకరి 
క్రపక్తీర్తియం దక్కినది.  ఇద్దజును గాలగర్భమునం గలసిపోయిరి. తారతమ్యము 
నింతియ, 


af af af 
కృతిటతి ప్రశంస 
(బ్రహ్మకులమున గల యన్వవాయములను 
రాణం జెన్నారు శ్రీ సింగరాట్ములమునం 


బ్రధితయశుందైన మల్లపరాజుగారు 
ప్రభవమందెను గొనములు పరిమళింప. 


ఆ రమ్యకీర్తిశాలికిం 

గోరికలు ఫలింప ముద్దుంగొమరుండు లక్ష్మీ 
నారాయణుందు పుట్టెం బి 

యోరాశికి. బూర్గహిమమయూఖుండు బలెన్‌. 


తాలిమి మేల్మి సొమ్మయి సదా వదనంబు నలంకరింపంగా 
నాలుకమీంద సత్యవచనంబు నివాసముసేయ, దొడ్డ యి 
ల్లాలగు జ్ఞానమాంబిక ప్రియంబునంగొల్ప, సుఖాంబురాశిలో 
దేలుచు నా గుణాఢ్యుండు ప్రతీతి వహించు సుథిజనంబులన్‌. 


నా ముద్దుల కృతికన్యా 

యీ మంగళమూర్తి జీవితేశుండుగా; ని 
త్యామోద కుసుమ విసరము 

మోమున వికసింప నంకమున నుండగదే! 


అనుకూలుండగు సీ మనోహరుని నామాంకంబు దిగ్గేశ్వరా 
ద్ధన జిహ్వాంచల సీమలన్నిలుపు మాచంద్రార్మమున్‌ జారిపో 
వని నీ జవ్వన మస్మదాంధ్ర విషయ ్రాగ్గేశ దీపంబుగా 
మని భాషాలలితాంగి కూంత యిడుమమ్మా! కావ్యకన్యామబీ! 


ది జాషువ 


రః 

పీరదౌసి ఇన్ని కూర్చులు వడయుటకు దెలుంగువారి యాదరాభిమానములే కారణములు. 
అందలి గుణాగుణములు సిద్ధహస్తులగు కవి పండితులచేతం బెక్కుమాలులు విమర్శింప 
బడినవి. విస్తరభితిచే వానినిట నుదాహరింపనైతిని. రసగ్రహణ పారీణులగు నాంధ్ర 
విశ్వకళాశాలా (గ్రంథ నిర్ణాయక సభవారు దీని నింటరుమీడియెటు విద్యార్థులకు 
1940 సం॥ వజకును బరనీయ గ్రంధముగా నిర్ణయించి, నన్నెంతయుం బ్రోత్సహించిరి. 
వారికి నేను కృతజ్ఞుండను. దీని తృతీయ ముద్రణావసరమును, సంభాషణ వశంబున 
నెథీంగి, పరిపూర్ణ ద్రవ్యసహాయ్యమొనర్చి నాకు దోద్బడినవారును, నా ఖండకావ్యములను 
రెండు భాగములను దమ మాతాపితల కంకిత మిప్పించి, ముద్రింపించుచు నన్నాదరించిన 
దాతలును, గుంటూరు వాసులును, న్యాయవాదులు నగు మరా. శ్రీ ఏకా దండయ్య 
పంతులుగారి యవ్వాజ (పేమమునకును వారి మహోదార స్వభావమునకును 
హృదయపూర్వక నమస్మార సహస్రముల నర్చించుచున్నాను. 


తమకు నంకితమైన గ్రంథమును దిరుగ 
నచ్చువెయించి యిచ్చువా రరు దనంగ 
స్వార్థమును వీడి, యిట్లు పరాంకితమగు 
కబ్బమును ముద్రవేయించు ఘనులు గలరె. 
-బి, జాషువ 


మపెరటేకిన్‌, 
థీ ప్రథమాశ్వాసము 4 


మును గజనీమహమ్మదుం డ 
భూతపరాక్రమశాలి, వీరవా 
హినులబలంబుతో బదియు 
నెన్మీది మాఖులు కత్తిదూసి, చి 
కృని రుధిరంబులో భరత 
ఖండము నార మొనర్చి సోమనా 
ధునిం బెకలించి, కైకొని యె 
దొమ్మిదివన్నెల రత్నరాసులన్‌. 


బంగారు నాణెముల్‌ బస్తాల కెత్తించి 
మదపుటేన్గుల మీందం బదిలపరచి 
లేంతపచ్చల నేరి గోతాలం గుల్టించి 
లొట్టిపిట్టలమింద దిట్టపజచి 
కురువిందమణులను కుంచాల: గొలిపించి 
పరువు డెద్దులబండ్ల పై నమర్చి 
మొలకవజ్రముల జాలెలం బోసి కూర్పించి 
గుజ్లాల మూంపులం గుస్తరించి 


పదియు నెనిమిది విజయరంభల వరించి 
గాంగజలమున నెత్తుటికత్తి గడిగి 

సర్వము హరించి హిందుదేశంబు విడిచి - 
గజనీమామూదు గజనీకిం గదలిపోయె. 


కులుకుం బూంతపసింది కుద్యములపై6 
గుట్టాణి ముత్యాలుంబ 

చ్చలుం జెక్కించి, చిరత్న రత్న ఖచిత 
స్తంబంబు లెత్తించి, మే 

డలు గట్టించి, మసీదుల న్నిలిపి, తు 
ష్టస్వాంతుండై, పెంపునం 

గొలువయ్యెన్‌ దనసింహపీరిక ననుం 
గుం బత్ను లుప్పొం గంగన్‌. 


జాషున రచనలు - 2 డ్‌ ౧ వీరదౌని 0 


భారత క్షోణిం గల్లు దేవస్థలములు 

చెదరి గజనీపురాన మసీదులయ్యె 

నిప్పటి మసీదు లేరూప మెత్తంగలవొ 

కాల మెటుంగును, ధారుణీగర్భ మెజుంగు. 


హిందువుల దోర్భలము నాశ్రయించి బ్రతుకు 
ద్రవ్యసంపద, తురకభూధవునిం వేరి 
కొంపురం బుందె నతనిఖర్గమును వలచి 

సిరి నిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము, 


ఎందు జూచిన దనకత్తి కెదురు లేక 
కోరినంత ధనమునకు గొదవలేక 
దాయబలంగంబులను గన్ను మూయనీక 
యేలుబడి రాజ్యమునం జలాయించుచుండె. 


నగరి మొగసాల నుండు గంధద్విపంబు 

దంతములమీంద వ్రాయించెం దన చరిత్ర 
దనరు దిగ్గంతుల పదాజఖుదంతములకు. 
గలుపుకొనంబోలు విజయసంగ్రామసంఖ్య. 


ఒక్కొక్క వీరభటునకు 
నిక్కంబగు నతని యుద్ధనిపుణత్వంబున్‌ 
జెక్కించి యిచ్చె చె నీలపు" 
టక్కరములతొడ బిరుదులడిదంబుల పై. 


పడి గల పేనాపతులను 
కడానిశాలువులతోడం గంకణములతో 
గడియింపరాని పచ్చల 
పిడికిళ్ళ బహూకరించె విద్వత్సభలన్‌. 


తనకావించిన యుద్ధయాత్ర కమ 
రత్వంబు గల్చింపంగో 

రినవాండై యల పారసీక సుకవి 
శ్రేజీశిరోభూషణం 

బనఘుందొ పిరదౌసినామకవి నా 
హ్వానించి యొడ్డోలగం 

బున నుద్దంథముసే సేతక్ష యొసగెంగ 
ర్ఫూరంపు తాంబూలమున్‌. 


జాషువ రచనలు - ల 0 విరదౌని 0 


ఓ కవివర్య, నీసుకవి 

తోజ్వలవాజ్మయ పుణ్యభూమిలో 
నాకు కృతిప్రదానసద 

నంబురచింపుము శాశ్వతంబుగన్‌. 
మాకులభూషణంబు లగు 

మానవనాధుల కావ్యగేహ ది 
వ్యాకృతులంబొనర్చుము చి 

రాయురు పేతలం: చేయు మిద్ధరన్‌. 


కవినిం కన్న తల్లి గర్భంబు ధన్యంబు; 
కృతినిం జెందువాండు మృతుండు గాండదు; 
పెరుగు దోటకూర విఖ్యాత పురుషులు; 
కవిని వ్యర్థజీవిగాం దలంత్రు. 


తమ్మిచూలి కేలుందమ్మిని గలనేర్పు 
కవికలంబునందుం గలదు గాన 
నీశ్వరత్వ మతనికే చలామణి యయ్యె 
నీక్కువముగం బూజనీయుండతండు. 


క్షణము గడచిన దాని వెన్నకు మజల్బ 
సాధ్యమే మానవున కిలాచక్రమందు? 
దాంటిపోయిన యుగములనాంటి చరిత 
మరల6 బుట్టింపం గవియ సమర్థుం డగును, 


ఒక్కొక్క పద్దియంబున 

కొక్కొక బంగారు రూక యొసంగెదను కవీ! 
మక్కా మసీదుతోడని 

వక్కాణించెన్‌ మహాసభా మాధ్యమునన్‌. 


మానవేంద్రుని సత్యవాగ్గానమునకు 
హృదయగోచరమగుచు వర్ణింప రాని 
యద్భుతావేశ మంగంబు నాక్రమించె 
స్వాంతమునం దోంచె నూత్న నిసర్గ కవిత. 


జాషువ రచనలు - 2 (ఆం ౧ వీరదాసి 0 


పారసీక గ్రంథభండారముల నెల్ల 
గదలించి తీయని పదము లేరి 
వ్యంగ్యవాచ్యార్థ మహాంబోనిధానంబుం 
దరచి ముత్యములు రత్నములు గూర్చి 
లలితంబులైన యలంకారముల నెల్లం 
బొరలించి మేలైన సరకు లెత్తి 
దిదిసెనపుంబూవుకరణీి ముద్దులుగారు 
శయ్యావిలాసంబు సంతరించి 


శాసనము లన్ని పరికించి సకల రాజ 
చరితలం దింత సత్యంబు జాజనీక 
ఆర్యసన్నుత షాహనామాభీదాన 
భాసుర గ్రంథరచన కుపక్రమించె. 


వానిడెందంబు సోంకిపోవని తలంపులు 

వానికనుసన్నం దలలు వంపని యుపమలు 
వానికలమునం గులుకు6 జూపని పదములు 
మందునకు లేవు నాంటి వాజయమునందు. 


వసుధ శాసింప గంల సార్వభౌముండగును 
ఢీరుండగు, భీక్షుకుండగు, దినుండగును 
దుఃభీతుం డగు నిత్య సంతోషి యగును 
సత్మవి ధరింపరాని వేషములు6 గలవె? 


తెలుంగుగవిత్వపుం జిగి, వి 
దేశపుంగైతల చెన్ను ద్రావిడే 
యుల కవనంబులోని పస 
యుం బొసగన్‌ రచియించుచుండెంే 
వలరసబంధురం బగు ప్ర 
బంధము, సర్వపదార్థ ధర్మముల్‌ 
దెలియం దదంతరాంతరవి 
లీనతంగొండొకపిచ్చివానిగన్‌. 


అంత నొకనాటి రాత్రి నిజాలయమునం 
బుష్పశయ్యను బవళించి ముమ్మరముగ 
ముసురుకొనివచ్చు తలంపుగుంపులను, రసము 
బొందు చేయుచు గన్నులు మోడ్చియుండ, 


జాషువ రచనలు - 2 ( dhs 0 


ఆకాలంబునం బారసీకసతులం 
దాకార రేఖాగుణ 

శ్రీకిం బట్టపురాణియైన యొక రా 
జీవాక్షి యేతించి, “నా 

యాకూతంబు ఫలించునే? కవివరే 
ణ్యా! నీకు నా రూప మం 

గీకారం బగునే?” యటం చడుగసా 
గెం బ్రౌఢవాగ్ర్వైఖరిన్‌. 


చెలువము సౌరభంబు వెద 

చిమ్మెడు లేంత గులాబిమొగ్గకున్‌ 
దుల యగు నాదుజవ్వనము 

దోసిటం బట్టి భవత్సదాంబుజం 
బులకిడ నిల్పితిం బ్రణయ 

పూజకు వేళ యతిక్రమించె నీ 
కులసతి నయ్యెదం గవిత 

కున్‌ జిరకాలము తల్లి నయ్యెదన్‌. 


ముద్దరాల, నంతిపురుల నుండెడుదానC 
దెగువ బూని, సిగ్గు తెరలు చీల్చి 
బయలుపడిన నాదు పావన స్నేహంబుం 
జెప్ప నేల పారసీక కవికి? 


తను వెల్లన్‌ బులకింప జిత్తమున ను 
త్సాహంబు రెట్టింప, నం 

గన కెంగేలు (గ్రహించి, ప్రేమరసదు 
గ్ధం బైన వాల్చూపునన్‌ 

గని యాళ్లేష మొనర్చినన్‌ గఖికు బా 
ణం బొండు డెందాన (గు 

చ్చినయట్లయ్యె; నతండు క్రుళ్లిపడి లే 
చెం గంపితాంగంబునన్‌, 


హృద్యకావ్యరచన నేకాగ్రత వహించి 
కళవళంబు లేని కవి మనస్సు 

కాలి కెదురు గట్టు కాచగోళం బయ్యె 
గండుచేంప దాంకు కమలమయ్యె, 


జాషువ రచనలు - 2 (43) 


నరుని సుఖదుఃఖముయందు నడచి వచ్చు 
నీడలే స స్వప్నములుసుమ్ము నిశ్చయముగ 
కాలచక్రంబు గంభీరగమనమందు 
దాంగికొని యెన్ని యెన్ని చిత్రములు గలవో? 


అతండారాతిరి కన్ను మూయక తదీ 
య స్వప్న వృత్తాంతమ 

ద్భుత మైనన్‌ దలపోయుచుందె నపు డం 
భోజాప్పుండున్‌ దూర్చుంగొం 

డ తలన్‌ గుంకుమ చల్లెంబళ్చిమగిరిన్‌ 
భస్మచ్చవిన్‌ జంద్రుండున్‌ 

మృతుండై వ్రాలె నభస్సునం దణంగివో 
యెం దారకాగోళముల్‌. 


క్రమ మొప్పన్‌ సులతాను మేడల నగా 
రా మోగె, నాహూత నా 

దముల న్నిండె మసీదు, లాష్టనుల స్మం 
ధావారమం దాట గు 

ట్ఞము కెంజూలు విదల్చి హేషలిడెం పి 
ర్లౌసీ కవీంద్రుండుంగా 

ల్యములన్‌ దీర్చి వసించె నింటి మొగసా 
లన్‌ మేలిపీఠంబునన్‌. 


అపు దొకపారసీకుందు ర 

యంబున వచ్చి సలాము చేసి తొ 
ట్రుపడు 'నెలుంగుతోం “గవివ 

రుల్బయ సేయుండు తత్‌క్షణంబ మీ 
విపులసు ఖైకసౌధము గు 

భిల్లునం గూలిన దమ్మగారు వ్రా 
సి పనిచి రంచు నిచ్చెందన 

చే నొక యుత్తరము న్వినమ్రుందై. 


ర వయసు వచ్చిన ముద్దు 
కాలు సేతు లుండి కదలు ముద్దు 
పుత్రనామకమున మొదట బుట్టీన ముద్దు 
మాననీయ! యింక మనకు లేడు. స్త 


జాషువ రచనలు - 2 [కం ౧ విరదౌని 0 


అనీ తన భార్యామణి (ప 

సిన కమ్మం బఠించి సుకవిశేఖరుం డపుడే 
తను తూసునగరమునకుంబ 

యనమయ్యె నయోమయ వ్యథాకులితమతిన్‌. 


కొడుకు నెంజిలి హృదయంబు గోయుచుండ 
నన్న పానీయములు ముట్టండయ్యె నతండు; 
కొలపురుషుందు దినదినాకారుం డగుచు 
భావుకునిలిల నోదార్చి పోవుచుండె. 


రెండేడు ల్సనినంతం జక్కని కుమా 
ర్తెన్‌ గాంచి సానందుండై 
గందూషించె మనోవిచారము నలం 
కారంబులున్‌ జిన్నెలు 
న్నిందం గావ్యము (వాయంజొచ్చెై మరల 
న్నిద్రాసుఖత్వాగియై 
పండాకుంబలె నయ్యెం బాపము తనూ 
ప్రాబల్యరక్తచ్యుతిన్‌ 


ముదురు కోయిల కంఠమున నివాసము సేయు 
కొసరింపుం గూంతల గుట్టు దెలిసి, 

ప్రతిపుష్ప గంధగర్భముం జీల్చికొని వచ్చు 
పిల్లగాడ్పుల జన్మవృత్త మరసి, 

మేఘంబు తెరచాటు మెజపుబోగముసాని 
మోసగింపుల యర్ధమును (గ్రహించి, 

శరధినాయకుని క్రొన్నురువు పిల్లల, తీరు 
బడిలేని యాటలభావ మెటింగి 


ముగ్గమోహనసౌందర్య పూర్ణయైన 
ప్రకృతిరమతోడ స్నేహభావమున మెలంగి 
ముప్పదేండులు సర్వాంగపుష్టి మెజియం 
గబ్బము రచించె పిర్గౌసి కవివరుండు. 
జాషువ రచనలు - 2 డక్‌ ౧ విరదౌసి 0 


కృతి ముగియించి యాఫను మ 

హీపతి దర్శన మాచరించి సం 
గతి వివరించినన్‌, నృపతి 

గడ్డము దువ్వుచు మందహాసవా 
సిత ముఖుండై “భళీ, సుకవి 

శేఖర! ఎల్లి సభాంతరస్థ పం 
డితుల సమక్షమందునం బ 

రింపుముర'మ్మని పంపె నాతనిన్‌ 


అనుమానం బిసుమంత లేని మదితో, 
నంభోనిధానంబు నీ 
దినవానింబలె, హేమసమ్మిళిత కీ 
ర్తిన్‌ గాంచు కౌతూహలం 
బున, లజ్ఞాపతియె స్వయంవరసభా 
భూమిం బ్రవేశించు ము 
సర యను. జంకబెట్టుకొని యా 
నంబు డాయం జనెన్‌ 


మేలిమి వీడకుండ కరి 

మ్రింగి వెలార్చిన వెల్లపండులన్‌ 
బోలి నృపావలంబుమున 

బొజ్జలు పెంచిన పెద్ద పెద్ద దా 
డీల తురుష్క పండితుల 

ఠీవికిం దావలమైన కొల్వు గ 
ర్వాల సద్భక్కులం గనుచు 

నాతండు చొచ్చెం దదంతరాళమున్‌, 


ఎలనవ్వు నెమ్మొగంబున 

గులుకం గృతినందు పెండ్లికొడు కాష్ట్రనుభూ 
తలనాథుం డపుడు కౌతూ 

హలియై చనుదెంచి గద్దియను వసియించెన్‌, 


ఆనతినంది సొంపు తడి 

యారని షష్టి సహస్రపద్యసం 
ధానితమైన గ్రంథము ము 

దంబున విచ్చి పఠింపసాగె సు 
ల్లానుల రాజ్యపాలన వి 

ధానము తండ్రి సబక్తజీను ము 
న్నీనిన లేడికొమ్మందని 

యించుట లాది గలటి ఘట్టముల్‌, 


ర 


జాషువ రచనలు - 2 ౧ విరదౌని 0 


కంపంబు గదుర చెంగట నిల్పు నొకసారి 
యుక్కు పుప్పాడిరాలు యుద్ధబూమి 
పులకలుప్పొాంగం గన్నులం గట్టునొకసారి 
చెడుగురాజుల యేలుబడులబొమ్మ 
ఆనంద మొదవం బ్రత్యక్షించు నొకసారి 
మగువల కడకంటి మంత్రశక్తి 
దయ నిండిపారం బ్రదర్శించు నొకసారి 
బక్క చిక్కిన పేదవాని బ్రతుకుం 


సున్నితంబైన కవిమనస్సున వసించు 
కల్పనాశక్తి బహు విధ గతుల మెజయ 
పాదుషాతోడ నతని దర్భారుసీమ 
నంచితానంద జలనిధి ముంచి తేల్చి. 


పదముల పొందిక గుట్టపుం 
గదనున కెనవచ్చు పద్యగమనము రస సం 
పదయును స్వభావ శబలత 
కదలించె సభాంతరాళ కవుల మనంబుల్‌, 


అరమోడ్సు గనులు పులకిత 

శరీరములు పొందుపజచి సత్మవివరుండా 
తురకలదొర కొలువును కి 

క్కురుమననీ కెలిమి నేలుకొన మొదలిడియెన్‌. 


ఆసులతానునోలగము 

నట్టు లొకానొక రాజరీవి ము 
మ్మాసములేలి (గ్రంధము స 

మాప్తముం జేసి యొసంగిపోయె పి 
ర్లౌసి నిజాలయంబునకుం 

దతృలితంబుగ వెండి నాణెముల్‌ 
బాసదొలంగి పంపె నర 

పాలుండు పండితులేమి చెప్పిరో. 


జామవ రభీనలు - 2 0 వీరదౌసి 0 


ఎన్నో కొండలు గుండెలోం గరంగిపో 
యెన్‌ వార్థి సంతానముల్‌ 

గన్నీరయ్యె సమస్త లోకము నిరా 
కారస్థితిం బొల్బిను 

తృన్నంబయ్యె విషాదమేఘపటల 
ధ్వాంతొఘుమాశాలత 

ల్ఫున్నాలయ్యె నగాధకూపజలరా 
సుల్‌ దోంచె పిర్గౌసికిన్‌, 


ధనము మరలించి, మానవేంద్రునకు బంపి 
పొరలుకొని వచ్చు దుఃఖపుం దెరల నడుమ 
నాకృతి వహించియున్న నిరాశ వంటి 
యుత్తరము వ్రాసె నిందాసహోక్తికముగ. 


“ఓ సుల్తాను మహమ్మదూ! కృతక వి 
ద్యుద్దీపముల్‌ నమ్మి యా 

శాసొధంబును గట్టికొంటి నదిని 
స్పారంపుటాకాసమై 

నా సర్వస్వము దొంగిలించి నరకా 
నం గూల్చిపోయెన్‌ వృధా 

యాస ప్రాప్తిగ నిళ్చినాండ నొక దుః 
ఖాక్రాంతలోకంబునన్‌, 


పూని కరాసికి న్మనుజ 

భుక్తి నొసంగెడు జాతిగుండె సు 
ల్లానుల కస్మదీయ కవి 

తాసుధం జిందిన పొతకంబు నా 
పై నటనం బొనర్చినది 

వాస్తవ మిట్టి స్వయంకృతైక దో 
షానలదగ్గమై చనిన యర్థము 

నాకు లభింపబోవునే. 


జాషువ రచనలు - 2 (G4 0 విరదౌని 0 


ఇంక విషాదగీతముల 

కే మిగిలెన్‌ రసహీనమై మషీ 
పంకము నాకలమ్మున న 

భాగ్యుండ నైతి వయఃపటుత్వమున్‌ 
(గుంకె శరీరమం దలము 

కొన్నది వార్థకభూత మీ నిరా 
శాంకిత బాప్పముల్భలము 

లైనవి ముప్పదియేండ్ల సేవకున్‌. 


ఒక్కొక పద్దియంబునకు 

నొక్కొక నెత్తురుబొట్టు మేనిలో 
దక్కువగా రచించితి వృ 

థా శ్రమయ య్యెం గులీనుండైన రా 
జిక్కరణిన్‌ మృష ల్వలుకు 

నే? కవితాబుణ మీయకుండునే 
నిక్క మెజుంగ నైతి గజ 

నీసులతాను మహమ్మదగ్రజీ. 


అల్లాతోడని పల్కి నాపసిండి కా 
వ్యద్రవ్యము న్వెండితో 

జెల్లింపం దొరకొన్న టక్కరవి; నీ 
చేంబూజితుండైనచో 

నల్లా కున్సుఖమే? మహమ్మదు నృపా 
లా! సత్య వాక్యం బెవం 

దుల్లంఘింపండొ వాడెపో నరుండు, ధ 
న్యుం డిద్ధరా మండలిన్‌, 


హాయిగ నీయశస్సు వెల 

యంగల చక్కని మేద గట్టి దీ 
ర్భాయువుం బోసినాందను త 

దన్వయవల్లికి! వట్టి చేతులన్‌ 
బోయెద నంధకారమున 

మున్గి సుఖంబులం బ్రొద్దగ్రుంకె రా 
జా! యింకం దాండవించెద భ 

యంకంఠ ఖేద తమాల వాటికన్‌. 


జాషువ రచనలు - 2 G9 0 విరదౌసి 0 


చిరముగ బానిసేని నఖి 

షేక మొనర్చితి మల్లెపూవు ట 
త్తరు లొలికించి, మాయజల 

తారున రాదుగదా పసిండి, యో 
కబుకు తురుష్మభూపతి, య 

ఖందమహీవలయంబునందు: నా 
శిరమునం బోసికొంటిని న 

శింపని దుఃఖపుటగ్ని ఖండముల్‌. 


అలసట దీర్చు కొందును మ 

హమ్మదురాజులతో సమాధిశ 
య్యలపయి ముప్ప దేండుల ప్ర 

యాసకు డెందము గందిపోయె ని 
ర్మలమగు చిత్త శాంతి కింక 

మార్గములే దెన లేని పండు వె 
న్నెల గురియించు నా కవిత 

నీకు లభించె నసత్యవాదికిన్‌, 


కనులన్‌ గెంపు నటింప మైమజపు హు 
క్కా ద్రావు సుల్తాను లే 

ఖను వాల్పూపులతోం బఠించుకొని యా 
కంఠంబుగాం (గ్రోధమె 

క్మిన వ్రేటుంగొను కోదె పెద్ద పులి మా 
డ్కిన్‌ లేచి, సేనాపతిన్‌ 

గని పిర్గౌసినిం బట్టి చంపుందని యా 
జ్ఞాపించె నుద్దండతన్‌, 


అక్కట; పండువంటి మరి 

యాదకు నెక్కిన మీకులీనతన్‌ 
దక్కువచేసి (వ్రాసిన వి 

ధంబునం బద్దియముల్‌ ధ్వనించెడిన్‌ 
చక్కని మల్లికాసుమము 

నన్‌ జరియించి మదద్విరేఫముల్‌ 
రెక్కలు రాచి యందు సవ 

రింపంగ జాలునె నీలివన్నెలన్‌? 


జాషువ రచనలు - 2 (G03 0 విరదౌని 0 


సరపతి ప్రేమతో నొక తృ 

ణంబొ, పణంబొ యొసంగె; దానితోం 
గరము వహింప కిక్కరణిం 

గాజులు కూయునె పారసీకుండె 
వ్వరు రచియింపలే రితని 

పాటి కవిత్వ? మటంచుం బల్కంజొ 
చ్చిరి సభలోన నిచ్చకపు 

జీతము లందెడు పండితబ్రువుల్‌. 


పాపము పండెనో కవిని 

బట్టి వధింపందలంచినాడు భూ 
మీపతి బాసం దప్పి యుప 

మింపంగరాని కృతఘ్నుందౌర! యా 
శోపహతి న్గరం బుడుకు 

చున్న కవీంద్రుని వేండి రక్త ధా 
రాపతనం బమంగళక 

రం బనుచుండిరి ధర్మతత్సరుల్‌, 


రాజుల మీంద కవి కప్పురంబు చల్లె 
సుకవితల మీంద రాజు నిప్పుకలు విసరె. 
కొంద టేపుణ్యమో చేసు కొనియె ననిరి; 
కొంద టేపాపమో పట్టి కుడిపె ననిరి. 


సరస కవిరాజపూజా 

పరతంద్రుం డొకండు మిగుల వ్యాకులపడి యా 
పిరదౌసికడకు వేగమ 

యరిగి మహమ్మదుని కజుకుటానతి వినిచెన్‌, 


అరువది వేల దిన్లరము 

లస్త్రములై తుద కిట్లు కుత్తుకన్‌ 
దజగుట కుద్యమంచిన వి 

ధానము సర్వము నాలకింపంగా 
పిరదవుసీ ముఖాబ్దమునం 

బిన్నని నవ్వుదయించె మింటనీ 
శ్వరుండు కలండొ లేండొ యను 

సంశయము న్టళుకొత్తె నెమ్మదిన్‌ 


జాషువ రచనలు - 2 (ఈ ౧ వీరదౌని 0 


“కృతి యొక బెబ్బులింబలె శ 

రీరపటుత్వము నాహరింప, శే 
షీతమగు నస్థిపంజరము 

జీవలవంబున నూంగులాడంగా, 
బ్రతికియు6 జచ్చియున్న ముది 

వగ్గు మహమ్మదుగారి ఖద్దదే 
వతకు రుచించునా? పరిభ 

వవ్యధ యింతట నంతరించునా? 


ముత్యముల కిక్కయైన సముద్రమున 
బెక్కుమాజులు మున్మ్కలు వేసినాండ: 
భాగ్యహీనుండ ముత్యమ్ము వడయనయితి 
వనధి; నను మింగ నోరు వచ్చినది తుదకు.” 


అనచు లిఖించె నొకపద్దియము మసీదు 
గోడపయి నమ్మహాకవి కుంజరుండు 
వేగుంబోక నమాజు గొవింప వచ్చి 
చదువుభక్తుల నెమ్మేను జలదరింప. 





జొషువ రచనలు - 2 52 ౧ విరదొనీ 0 


పిరదౌసి 
+ ద్వితీయాశ్వాసము + 


ఇనవబింబంబు గతించెం బ్రాతంపడిపో 
యెన్నింగియు న్నేల, పొం 

చిన క్రొంజీంకటు లజ్బు సాంచి వెలిగిం 
చెన్‌ దారకాదీపముల్‌ 

మన దౌర్భాగ్యకవీశ్వరుం డపు డవే 
లంబైన నైరాశ్యమున్‌ 

వనితారత్నము వెంబడింపం బయనిం 
పన్‌ జొచ్చె నుగ్రాటవిన్‌. 


జలదంబు ల్నలు పెక్కి యాకసమునన్‌ 
సంచారముం జేసె, భూ 
లలనారత్నము స్నానమాడునని వే 
లళాఘంటికల్‌ (మోసెం గ్రొం 
జలిగాడ్సుల్‌ చెలరేగి దేహముల నం 
టన్‌ గూండ్లలోం బండి కూ 
నలపైజిక్కలు గప్పి కన్ను మలిపెన్‌, 
నానాశకుంతచ్చటల్‌, 


తన కల్యాణియుం గూంతురున్‌ జటుల కాం 
తొరంబులం బాదచా 

రిణులై వచ్చుట చూడంజాలక కవి 
శ్రేష్టుండు వర్షించు వె 

చ్చని కన్నీటికి గారణంబగు మహీ 
శమ్మన్యుపై పండ్లు నూ 

జినయ ట్లంబరవీథియం దుజిమి యా 
రెన్‌ గర్భణీమేఘముల్‌. 


జామువ రచనలు - 2 GD 0 పిరదౌని 0 


చిటిపొటి చినుకులు చిలుకరించెనుగాని 
కుంభ వర్షంబును గురియలేదు; 
ఉజుములుం బలుమాఖు హూంకరించెను గాని 
పిడుగు కైదువులు గుప్పింపలేదు; 
కడలేని మెజపు తీంగలు పెంచుకొనుంగాని 
నేత్రావరోధంబు నెజపలేదు; 
చలిగాడ్సు మొలకల వెలువరించెనుగాని 
కసరి యూదరగాలి విసరలేదు; 


అతిరయంబున గగనంబు నాక్రమించి 
బలిసి గర్జించి యటునిటు6 బరువులెత్తి, 
తెలివి సెడి క్రమక్రమముగాం దేలిపోయె 
గవికుటుంబము గరుణించి కాజుమొయిలు, 


పకపకనవ్వుచు న్నభము 

పట్టునం దోచె ననంతకోటితా 
రక లది యర్థరాత్రము; క 

రంబున బెబ్బులి వేంట మాని కూ 
రికి గుఖువెట్టుచుండెం బొద 

రిండ్లం బరుండి; తమాలపల్లవ 
ప్రకరము లంధకారమున 

రాజ్యము సేయందొడంగె నుమ్మడిన్‌ 


ఆనడికిరేయి భీకర కాననమునం 

బయన మొనరించు కవికుటుంబంబు నరసి 
తారకా దివ్యనేత్రపద్మములు విచ్చి 

కాచి రక్షించుచుండె జగద్దురుండు. 


వాంగుల వంకలన్‌ గిరుల 

వన్య మృగంబుల సూదిజాల యం 
దాగహనోగ్రభూములు ని 

జాంగనతో గమియించి పూర్వది 
గ్భాగము తెల్లనై మలయ 

వాయువు లల్లన వీవ నొండుచో 
నాంగి; భజింపం జొచ్చి, బర 

మాత్ముని మోహన పద్యపంక్తులన్‌, 


జాషువ రచనలు - 2 ఆ ౧ వీరదౌని 0 


విత్తనంబున మహావృక్షంబు నిమిడించి 
సృష్టించి గారడీ సేయువాండ 
కడుపులో శిశువును గల్పించి పదినెలల్‌ 
మోయించి యూపిరి వోయువాండ 
సద్భక్త వరులకు సాక్షాత్మరించియు 
నున్న చోటెరిగింప కున్న వాండ 
పొటమరింపక ముందె పుష్ప సంతతులకు 
వింతగా రంగులు వేయువాంద 


చెలువ మొప్పం బుడమి సృష్టించి మాకిచ్చి 
అనుభవింపుం దనుచు నాన తిచ్చి 

నిలువ నీడలేక నిల్చిన కలవాండ! 
కడుపునిండ నన్ను గన్నవాండ! 


కుంకుమపంకముం బులము 

కొన్నవి తూరుపు కొండనెత్తముల్‌ 
పంకజబాంధవుం డరుణ 

పాదముల న్నిగిడించె, మింటనే 
ణాంకుండు చిన్న వోయి చర 

మాచలసానుతటంబు లెక్కి మై 
జింకయు౯ దాను గడ్డి గటి 

చెన్‌, బెనుచీంకటు లార్బె గాకులై. 


సంజ కెంజాయలో జలకంబు సవరించి 
పజతెంచు సూర్య బింబంబు లోన 
పదునాటు దినముల పరువు వచ్చిన నాంటి 
చంద్రుని ధవళ హాసముల లోన 
పూలతోటలతోడ ముద్దుముచ్చట సెప్పి 
చెఅలాడు మొలక తెమ్మెరల లోన 
నీలమేఘంబుల నెటీయలలోంగుల్మి 
పరువెత్తు మెజిపు గర్భముల లోన 


హాయిగాం బవ్వళించి (బ్రహ్మాండములను 
బల్మరించుచు నున్న దివ్యస్వరూప! 
హృదయమును జీల్సి పూజ లర్చించుకొందు 
నందుకొనిపొమ్ము, వ్యవధి లేదనక రమ్ము. 


జాషువ రచనలు - 2 ళు ౧ పీరదౌని 0 


గాలికిం దూంగియాడు గిబి 

గాని కులాయము జూపి నాకు నీ 
పోలిక లాత్మలోం గరంగి 

పోసితి, ధన్యుండ నైతి, కొండలం 
దేలిన మబ్బులోన నెలు 

గెత్తి శరీరము పుల్మరింప, రా 
గాలాపనం బొనర్చితివి, 

యర్ధముగా ఆ దెజింగింపు మీశ్వరా! 


అలసట లేక హోరుమని 

యార్చుచుం బారెడు ఇమ్మహానదిన్‌ 
గులుకు తరంగమాలికల 

కున్‌ గిలిగింతలు పెట్ట నషం 
క్తుల నటనావిలాసముల 

కుం దలయూచుచు నేను మొక్కినన్‌ 
గిలకిల నవ్వి నన్నుం దిల 

కింపని కారణమేమి దైవమా? 


కరమున నీవు సున్నితము 

గడా జికిలి లొనరించి పుష్పవ 
ల్లరుల నలంకరించుచు ద 

ళంబులు మోడిచి వాడి వత్తలై 
తొరంగిన వృద్ధపుష్పముల 

దుఃస్థితికిం గరుణించి యశ్రువుల్‌ 
గురిసితి వట్టి నీ కనుల 

లోన జెమర్చె నజాండ భాండముల్‌, 


ఆ నిదురించు పెద్దపులి 

యాస్యభీలంబున కెన్ని జంతువుల్‌ 
బోనములై యదృశ్యమయి 

పోయెనొ, రేపటి భుక్తి కిన్‌ దయా 
రైనమృగంబు లేపొదల 

యం దవుగాము తెజటుంగ కింపుమై 
మెనులు వాల్సెనో యెటీగి 

మిన్నక చూచుచు నంగలార్హువా, 


జామువ రచనలు - 2 (56 0 విరదౌనీ ( 


నాకుం దోడయి నిద్ర మేలుకొనియుం 
టన్నీదు కన్‌గోనలన్‌ 

రేకెత్తెన్‌ జిగురాకు వన్నె లవి నిం 
డెన్‌ బూర్వదిగ్భిత్తులన్‌ 

నీకే కానుక లీసమర్భుండగు స 
నిర్భాగ్యు డీ దేహమున్‌ 

సీకిత్తున్‌ దలవాల్చి పొ మ్మెలమిం దం 
డ్రీ! నామనశ్శయ్యలన్‌. 


నన్నుంబోలు కోటినరుల మృత్తిక నుండి 
వెలవరింప శక్తి గలిగియుండి 

నన్ను విడువలేక కన్న మూయ వదేల? 
యెట్లు తీర్చుకొందు నీ బుణంబు? 


ప్రకృతి పదార్ధజాలముల 

పై నుదయాస్తమయంబులందు 3 
యకలుషపాణీ పద్మము ర 

హస్యముగా లిఖియించు పోవు టొ 
క్నొకసమయాన నేను గను 

గొందునుగాని గ్రహింపంజాల నెం 
దుకు సృజియించినా౭డవొ న 

నున్‌ ఘనుండా! అసమ గగ్రబుద్ధితోన్‌? 


మున్నొకనాండు నా కనుల 

ముందొక సుందరి గానవచ్చి, య 
త్యున్నత్రపర్వతాగ్రమున 

నుండిగుభాలునం గూల6ద్రోసి పో 
యెన్నను; నాంటిదృశ్య మ్‌పు 

డీసులతానునిగాథలోన ను 
తృన్నముం జేసి చూపితివె, 

దైవమ! నేంటికి కన్ను విప్పితిన్‌. 


జాషువ రచనలు - 2 57 ౧ వీరదౌని 0 


ఈ విశ్వంభర నీయనుగ్రహములో 
హిందోళముం బాడుకొం 
చావంతేని యెటుంగకున్నది గదా 
న్యాయంబు నన్న్యాయ, మున్‌ 
దేవా! యెక్కడి దీప్రశాంతగుణ? మా 
దిత్యుండు బ్రహ్మాండపురం 
ద్రోవ న్నిల్చునె, తెల్లవారునె ప్రభూ! 
'కోధంబు నీకుండినన్‌. 


కమలహితుండు పుడమిగల పదార్ధములను 
హేమరసముచే మొలాము చేసె 

నీకు గోపమున్న నిన్న మొన్నటి వంటి 
వారలేని సుప్రభాత మగునె? 


ఈ తొలికోడికంఠమున 

నే యినబింబము నిద్రపోయెనో 
రాతిరి, తూర్చుగొండ లభి 

రామము లైనవి, దీని వక్రపుం 
గూంతలమర్శ్మ మేమి? కను6 

గొమ్మని యల్లన హెచ్చరించి ప్రా 
భాతసమీరపోతములు 

పైకొనియెం దొలిసంజ కానుపుల్‌, 


వేగురుంజుక్కతో నిలిపి 

వేసిన నీరచియించులేఖకుం 
గాగితమైన యాకసము 

నన్‌ జిటునవ్వులు [గ్రుమ్మరించుచున్‌ 
డాంగెదవేల యర్ధవద 

నంబున? యేమని వ్రాసికొంటివో 
నాగతు లందులోన కరు 

ణానిధి! చిత్తము విహ్వలించెడిన్‌. 


జాషువ రచనలు - 2 లూ ౧ వీరదౌని 1 


పిట్టలం బీచుపీచుమని 
పించుచు వేంగుబడంతి దోసింటన్‌ 
బట్టె గులాబిగుత్తులు న 
భంబునం బుప్పొడి దుమ్ము రికి 
విట్టి నిసర్గపూజలకు 
దృష్తి వహింతువొ, వాస్తవంబులోం 
బట్టముం గట్టుకొందువొ క్ష 
పానిధి! గుండెలు (గుండెలు గ్రుమ్మరించెదన్‌, 


ఆగదపు మబ్బుశయ్యల నపరశిఖరి 
బుడుతచంద్రుండు నిద్దుర వోవుచుండె; 
ఈ చెటువునీట నతని కుయ్యెలలు గట్టి 
జోలవాడుచు నావంకం జూడవేమి? 


కులికిన స్వాతి మేఘముల 

కుం దలయెత్తిన కాకిచిప్పలన్‌ 
నిలిచిన వాన చిన్ములు మ 

ణిత్వముం దాల్సి సముద్ర మందిర 
స్థలుల నలంకరించినవి, 

స్వామీ, అనూహ్యములైన నీదు చే 
తలకు నమస్మరింతును, గృ 

తజ్జండనయ్యెదం (గుంగిపోయెదన్‌, 


గొలుసులు గట్టి నీవలన 

కుం బరువెత్తుడు నాదు దీన దృ 
క్కుల నెదిరించి వచ్చినవి 

కొండల పిండులు కొమ్ములొడ్డి; లో 
యల నిదురించు నీ ముదురు 

టంధతమంబుల నీపదాంకము 
(దలు గమనింపంజాలను ప 

రాత్సర! నాకు శరణ్య మేదిరా! 


జాషువ రచనలు - 2 ౧ వీరదౌొని 0 


సుకము లశాశ్వతంబులను 

చుం బొగరెక్కిన కొమ్ముటేన్లు వా 
రక చెవులూచి, తుమ్మెద రొ 

దన్‌ బెదరించు ననుక్షణంబు, నీ 
సకల చరాచరంబునకు, 

సామ్యములై, నెజసున్న పోలికన్‌ 
నికటజలాశయంబుల జ 

నించిన బుద్భుదముల్‌ నశించెడిన్‌. 


చీమ చిటుక్కుమన్న బ్రతి 

సెప్పుచుం గోపము సేయుచున్న యీ 
భూముల సుప్రశాంతి పరి 

పుష్టి వహించిన దిట్టి తావు నీ 
గోమల పాదసేవకుల 

కుందగియున్నది పూజ 'సేయందం 
డ్రీ! మొగమింత సూపు; మిట 

నెవ్వరు లేరు పరాయులీశ్వరా! 


భూతపంచకమున మున్లి తేలుచునున్న 
నీ యనంతశక్తి నిశ్చయముగ 

నాకుం బట్టుగొమ్మ నీ వజ్రకవచమ్ము 
సిలుంగు లేమిచేయంగలవు నన్ను? 


కొండలనుండి [క్రిందవటి 

కుం దలక్రిందుగం జెంగలించి యీ 
యెండిన యేటిలోనం (బ్రివ 

హించిన యీ సెలయేటి నీటిలో 
గుండము లప్పుడే కుదురు 

కొన్నవి పాంథుల నాహరింప; (బ్ర 
హ్మాండవిలాస! నీకవన 

మద్భుత మర్థగభీర, మీశ్వరా! 


జాషువ రచనలు - 2 GD ౧ వీరదొని 0 


ఏమిటి కెక్కువెట్టతివా 

యింద్రధనుస్సును మింటిచాయ నా 
సామి! పయోదమాలికల 

చాటున సూర్యుండు నక్మినాండు తా 
నే మపచారము న్సలిపి 

యిట్టి విపత్తును దెచ్చి పెట్టె నీ 
భూములు నిల్చునా భువన 

మోహన! నీవు పరాక్రమించినన్‌! 


సరదాగా భుజశక్తి మీట నెపుడో 
క్మానామకంబైన బొం 

గరమున్‌ ద్రిప్పితి, వీపరిభ్రమణ వే 
గం వింత చల్లారినన్‌ 

జరుగ నేర్చునె లోకవృత్తము మహే 
శా! అప్పుడే దిక్కుగా 

నొజగుం బర్యవనాన మెట్లగునొ అం 
చూహింతు నున్నాదినై. 





జాషువ రచనలు - 2 0 విరదౌసి 0 


సరన 


ఖీ తృతీయాశ్వాసము 4 


ఒక కొన్ని గడియ లక్కవి 

ప్రకృతి మహత్వంబు నీశ్వర ప్రణయంబున్‌ 
జక చకిత వికచ కవితా 

ప్రకాశవాగ్గుంభనములం ట్రస్తుతి చేసెన్‌, 
పడమటికి బ్రొద్దవాలిన 

నడుగడుగున కులికి పడెడు నబలలతోం దా 
నడు గొక యామడగా న 

య్యడవిని బయనింపసాంగె నంత నొకదెసన్‌. 


కెలకుల వైరి గుజ్జిముల, 

గిట్టల చప్పుడు గోచరించినన్‌ 
దలకిం సమీప పర్వత క 

దంబిత భూర్జవనంబు సొచ్చి బె 
బ్బులులు కరుల్లిరుల్‌ హరులు 

మొత్తములై విహరించు పెద్ద లో 
యలం బెడదారులంబడి ప్ర 

యాణము చేయుచునుండ నతటథిన్‌. 


పొద్దుగ్రుంకెం బెద్దపులి యేటి కేతెంచె, 
పంది కోజకత్తి పదును పెట్టె, 
అకసంబు భూమి యఖీలపదార్ధమ్ము 
అంధకారజలధి యందణంగె. 


దెసలు బీంటలువాజ వసపట్టి పోరాడు 
కొదమ సింగములకు బెదరిపడుచు 
త్రాటితోపులం గల్లు ద్రావు భల్లూకాల 
గుటగుట ధ్వనులకు గుదులుకొనుచు, 
నూహింపరాని యెవో ముక్కిడిమృగాల 
వెళ్ళీకూంతలకు తబ్బీబ్బుపదుచు, 
కొజవిదయ్యముల టక్కరి దివ్వియల జూచి 
యూరు డగ్గజి నంచు నూజడిలుచు. 


జాషువ రచనలు - 2 (| 62 J ( విరదాసి 0 


గొసరి నివ్వరి ధాన్యంబుం గొటికి నమలు 
నెలుక మునిపంటిసవ్వడి కులికిపడుచు, 
త్రోవ గమియించు నాంటి పాంథుల, నదేమొ 
అదరి బెదరించె నొక యెండుటాకు కూడ, 


మునుకొన్న సాధ్వసంబునం 

గనుల కరణ్యమున వృక్షగణ మరిగణమై 
కనుపట్ట నతని గళమును 

బెనంగొనంగా సాగి రనుంగు బిడ్డయు పతియున్‌, 


ఆ దీనులం గని యొక్క ని 

షాద విభుండు కనికరించి చనుదెంచి దయా 
మే దురములైన పలుకుల 

చేం దద్దయు భీతి మాన్సి చేతి ధనుస్సున్‌. 


ఎక్సిడి, రండు మీకు భయ 

మేమియు లేదని రొండికోరగా 
జెక్కిన బొట్టెకట్టియలు 

చే నమరించి, నిసర్గతేజమున్‌ 
గ్రక్కు మొగంబుడంబున గు 

ణధ్వనిం జేయుచు దారిజూపుచున్‌ 
జిక్కుటరణ్యము న్గడవం 

జేసెం గవీంద్రుని కగ్రగామియై. 


పొడుపు గుబ్బలి తొలుదొల్త బూదివంటి 
ధవళవర్ణంబుం దాల్సి యంతట బసింది 
నిగ్గు మెదిపిన చెంగల్వ మొగ్గం దొదిగె 
వేగుజామున నూసరవెల్లివోలి, 


అంతటం బారసీక సరి 

హద్దులు కన్నుల గోచరించె భా 
స్వంతుండు తూర్పునం బొడిచి 

వచ్చె, నిషాదుండు భక్తిగుంభిత 
స్వాంతుండు కేలుమోద్సి కవి 

సత్తమునిం గని స్వామివారు న 
న్నింత యనుగ్రహించి సెల 

విచ్చిన నేనును బోయి వచ్చెదన్‌, 


జాషువ రచనలు - 2 ౧ విరదౌని 0 


అని పలికి స్వామి! యాదెస 

నినరశ్ముల నెండమావు లేర్పడి యపుదే 
వనధింబలెం గన్పడు నటు 

సనకుం దది యెడారి కడు నసాధ్యము దాంటన్‌. 


ఆ కనుపించు పర్వతపు 

టంచున నున్నది పెద్దచెర్వు, మీ 
రాంకలి గొన్నచో నిలిచి 

యచ్చట చల్చి భుజింపవచ్చు; సా 
మీ!కనుచూపుమేర పిడి 

యేనుంగు పిండులు టేకు(మాంకులన్‌ 
గూంకటి వ్రేళ్ళతోం బెటీకి 

కూల్చుచునుండును పెళ్ళు పెళ్లునన్‌. 


కొంచెము సాగినన్‌ వెటుప్త 

కొమ్మున మీ కుడిచేతి వాలుగా 
మంచి విశాలమైన యొక 

మార్గము దాపునం గానుపించు మా 
చెంచుల గూడెముల్‌ పుడమి 

చేడియ చన్నుల క్రేవదాల్చు రో 
మాంచమొకో యనం దనరు 

నందలి కొండల కీవలావలన్‌. 


ఈ (గచ్చ పొదలయందే నిర్భయము మీటి 
బెబ్బులుల్‌ పిల్లలం బెట్టుచుందు; 
ఈ జలాశయములందే జంటలై వచ్చీ 
యెదలైన యేనుంగు లీంతలాడు, 
ఈ కొండ లోయలందే నిశీధమునందు 
దయ్యాలు గుంపులై తాందవించు, 
ఈ తాండ్రతోంపులందే జంతువుల [మింగి 
కొండచిల్వలు మత్తుగొని పరుండు. 


తెరువరులం బట్ట కట్టి తస్మరుల గుంపు 
నిత్య మిచ్చోటం బగలె కూనీలు సేయు; 
అనఘ! చూపుల కిది యరణ్యంబుగాని 
బ్రహ్మసృష్టిని వింతయాపదల పుట్ట. 
జానువ రచనలు - 2 . థి 0 వీరదౌని 1 


వాసింగన్న మహమ్మదీయులకు చ్చే 
వ్యంబైన మక్కా కర 

బీ సన్యాసులు పోవు త్రోవలవి; యా 
పెన్గొండ నెత్తమ్ములం 

దాసీనుండగు వాని దృష్టికి నభో 
వ్యాలంబముల్‌ రత్న రు 

గ్రాసుల్‌ గన్పడుం గాంధహారనగర 
ప్రాసాద కుంభాగ్రముల్‌, 


అదిగో, చూడుండు రాపులుంగుగము ల 
(భాంతంబునన్‌ దూలు నం 

బుదపుం దున్మలు నా౭జలించెడి ద 
ద్ఫూభాగమందున్న పె 

న్నదితీరంబులె పారసీకుల నౌళ్ళే 
నక్షోణు లచ్చోట జూ 

డందగు మరుల యస్టిపంజరపు గు 
టల్‌, మాంసదుర్గంధమున్‌. 


దోరగం బండి గుత్తులయి 

దొంతలుగట్టిన పండ్లు వేల, వే 
మారును దేనెపట్టుల బ్ర 

మన్‌ గలిగించుచు నున్న మేలి ఖ 
ర్లూరపు తోంపులం దిరుగు 

చుం బసియొంటెలు మేపు పారసీ 
పౌరులు గానుపింతు రిరు 

వంకల (త్రోవల కింతదాపునన్‌. 


అవలన్‌ బచ్చిక పట్టులం జిలుంగు నీ 
హారంబు భక్షించి, చే 

రువ ద్రాక్షాఫలపక్వ సౌరభమిళత్రో 
స్పస్సులం దేలి వా 

యువు లింపార మెలంగుచుండు; నవి మీ 
కుత్సాహముం గూర్చకుం 

డవృ సుమ్మీ యట నున్న వృక్షముల » 
డన్‌ గొంతశాంతింపుండీ! 

జాషువ రచనలు - 2 (66 0 పిరదౌసి 0 


క్రొత్తగం బుట్టు పుట్టగొడు 

గుల్బలెం బెద్దయెడారిపొంత ని 
ట్టుత్తరదిక్కుగా వెలయు 

చున్నవి కొన్ని గుడారముల్‌ దొరా! 
ముత్తెపు వర్తకంబునకు6 

బోవు నరబ్బులు నిల్చుతావులం 
దతి తరుప్రకాండముల 

నాని పరున్నవి వారియుష్టముల్‌. 


ఈ యెడార్ల గండుటి సుకతిప్పలమీంది 
వెట్టచేతం బిగిలి పిల్లలయిన 
నిప్పుకోడి గ్రుడ్లు నీటికుండలు వారీ 
కొంటెపాండి వారి కుగ్గుపాలు. 


పచ్చిపసుపు ముద్దవంటి దేహచ్చాయ; 
అందమై విశాలమైన నుదురు; 
కట్టుబొట్టు వాలకము జూడ మీరును 
పారసీక లనుట స స్పష్టపడియె 


ఈ పుష్ప కోమలులతో 
నీపర్వతమయవనాళి నిట్లాంటరిగా 
నీపగిది సిలుంగులం బడు 

నోపిక మీ కెట్టు లబ్బెనో ముసలిదొరా! 


ఎటుంగనివారో యనుకొని 

యెజిగించితి నింతపట్టు నేమేమో, దొరా! 
కరుణ న్నను మన్నింపుం 

డరుగుండు ప్రొద్దెక్కె నింక నని పలుకుటయున్‌, 


వాని మృదూక్తి నైపుణియు, 

వాని వినమ్ర విధేయ భావమున్‌, 
వాని పరోపకార నిర 

వద్యగుణప్రతిభావిశేషమున్‌, 
వాని శరీర సౌష్టవము, 

వాని భుజార్గళమాంసలత్వ, మిం 
పైన కృతజ్ఞతార్థకృతు 

లై వెడలెన్‌ పిరదౌసి వాక్కునన్‌, 


జాషువ రచనలు -2 (66౨ గ వీరదౌసీ గ 


అతనిం గౌంగలించిన ఆనంద సంతుష్టి 
చిహ్నితంబు లమృతశీనములు, 
గొద్దదికములును, ప్రగాఢదైన్యంబులు 
నయిన పల్ములొలయ ననీయె నిట్లు. 


నరులు గడించి పెట్టిన వి 

నాశన సూచకమైన పాప మీ 
ధరణి కసహ్యమై బహు వి 

ధంబుల మూలుగుచున్న దన్న ఈ 
శ్వరుని క్రుధావిలోకన ద 

వానలముల్‌ నినువంటి వారికై 
వెజచి దహింపకున్న వని 

పించె మనంబు నిషాదవల్లభా! 


నాదుతనూపటుత్వమును, 

నా కవితా తపనీయరాశి భూ 
మీదయితుం డొకండు బలి 

మింగొని నన్ను వధింపం జూచె; నీ 
నాదు చరిత్ర విన్నంగరు 

ణన్‌ జెమరించు శిలాసహస్రముల్‌, 
నీదు మనంబు లేంతనవ 

నీతము ముందె కరంగెం జూపులన్‌. 


ఈ నెరసియున్న తలయును 

హీనత గనియున్న నేత్రదృష్టియు వృద్ధం 
బైన శరీరం బజువది 

పైని పడిన వయసు నాకు (బ్రాప్తంబయ్యెన్‌, 


ఆ ముసలి పదంతి నా భా 

ర్యామణి; యాపడుచు కూంతురయ్యా! నేనీ 
కోమలుల రక్షణార్ధం 

బే మేను దొజంగ సంశయింతు నిషాదా! 


జాషువ రచనలు - 2 GD 0 విరదౌసీ 0 


ప్రకృతిరహోనభంబున ని 

రమ్మదముల్‌ బలె గోచరించి యొ 
కొక్కపరి యూరడించి చను 

చుండును దేవుని దివ్యలీల! లా 
సుకమును జూటలాడు పరి 

శుద్ధులు వోయినత్రోవం ద్రొక్కి నే 
నింక విడియించుకొందు ధృతి 

హీన మదీయ శరీరభారముల్‌. 


నీకుం గృతజ్ఞుండ నయ్యెద 

నీ కాయం బుండుదనుక; ఇంక సెలవని బా 
ష్పాకులిత నేత్రయుగళుం 

డై కదలెం గవిప్రకాండుం డబలలతోడన్‌. 


కనుచూపుమేరవల క 

వ్యనాటుం దీక్షించి పిదప స్వసదనమునకున్‌ 
జనియె విషాదముతో న 

య్యనఘుని దౌర్భాగ్యచరిత మాత్మం గలంపన్‌ 


అట గజనీనులతొనుని 

భటాళి పిరదౌసి కవిని బట్టుకొనుటకై 

చటుల కరవాలకరముం 

గుటిలముఖం బగుచుం గదిలె గుజ్ఞాలపయిన్‌. 


ఒక పేదవానింజంపుట 

కకటా అశ్వికదళంబులా౭!యని పౌరు 
ల్పకితులయి చూడం జనిక్ర 

మ్ముకొనిరి తచ్చూన్యగేహమును రాజభటుల్‌. 


సకుటుంబంబుగం బారసీక కవి యీ 
సౌధంబునందుండి యిం 
తకు ముందె చనె నన్న వార్త విని సే 
నా నాయకుం డింత చిం 
తకులోనై, పనిచెం బటాలమును నా 
నాదిక్కులన్‌ బ్రోచ్చలత్‌ 
(భ్రుకుటీఖడ్గనటికలోరుందయి యూ 
ర్పుల్‌ నిప్పులై క్రాలంగన్‌. 


జాషువ రచనలు - 2 0 పిరదోసీ 


అల్లన రేంగి సైంధవ ఖు 

రాహుతి భూమిరజంబు లెట్టిడా 
లుల్లెడలై రహింపంజని 

యూళుల నెళులం బక్కణంబులన్‌ 
జల్లెడ వట్టి చూచి కవి 

జాడ లెటుంగక రాజభీతిచే 
నుల్లము లూ౭గగా నిజ పు 

రోన్ముఖులై రఫఘస్‌ భటోత్తముల్‌, 


పిరదౌసి యీశ్చరస్తుతి 

నెజిపిన వనభూమి శత్రునేత్రంబులకున్‌ 
మబుంగుపడియెనొ మటేమో 

యరిదళములు తొలంగి నడచె నపమార్గమునన్‌. 


దిక్కుజిన వంటయింటికుందేటి నొక్క 
పారసీకునిం జేజేత జాజవిడిచి 

స్వామి కవమతిసేయు లుచ్చాలటంచు 
యవన భూపొలుందెంతయు నా గ్రహించి, 


తన దివాణంబుం గొలిచి, యబ్దముల నుండి 
కలహములలోన రక్తము జిలుకుచున్న 
భటులం గొందజ గట్టించి బంది చేసె 
నెటిం గృతజ్ఞత లెటుంగ దొ నృపుని యలుక, 


పిరదౌసి కవికి నెవ్వండు 

శరణం వీడు నతండు నాకు శాొత్రవుండగు నం 
చురు కార్చణ్య మెలర్బంగ 

ఫరమానా లిచ్చి చాటంబనిచె నృపులకున్‌, 


షానామా యను (గంథరాజమున కీ 
క్షాభర్త, తాభర్తయె 

పూనెన్‌ శాశ్వతమైన కీర్తి మకుటం 
బున్‌ మౌళి, నేతతృృతి 

గ్లానిన్‌ గుందు మహాకవి న్ముదుసలిన్‌ 
ఖండింప నుంకించి స 

మ్మానించెన్‌ భళి! దొడ్డవాండనుచు సం 
భాషించె దిగ్గేశముల్‌. 


జానున రచనలు - 2 (9 0 పిరదౌసి 0 


సామంత భూమిపాలుర 

లో మంచియుం జెడ్డ నింత లోందలచు లస 
ద్ధీమంతులు కొంద అది విని 

సామోక్తుల వ్రాసి రిట్లు సందేశంబుల్‌. 


“గడియించితిరిగదా, కనకరత్న చయంబు 
దననాయకునకు దంతములు పులియ, 
వణంకించితిరి గదా, పదియు నెన్మిదిమాజు 
లఖిల భారత హరిదష్టకంబు; 
అగలించితిరి గదా, హైందవ దేవతా 
గర్భముల్‌ రత్నరక్తముల్‌ చింద, 
సృష్టించితిరిగదా, ఇన్లాము మతమును 
బాపనయ్యల గృహాభ్యంతరముల; 


ఇట్టి మీ పేరు మృతిలేని కృతులలోన 
బొదివి పూజించి యిచ్చిన పుణ్యమూర్తి 
నమల తపనీయరాశి నోలార్చ వలెనా; 
తెగడి నైరాశ్యమున ముంచి తేల్చవలెనా? 


“మక్కాలోం బయిగంబరుండగు మహ 
మ్మద్‌గారి గోరీపయిన్‌ 
బక్కాకీర్తుల వెల్ల వేసిన మహా 
భర్తాగ్రగణ్యుండవై 
చిక్కంబట్టితిరేల? ఒక్క కవి మీ 
చేంగోరు ద్రవ్యంబు మీ 
హుక్కా ఖర్చుకు సాటిరాదుగద, రా 
జోత్తంస! యోజింపుమా! 


“కవి శాశ్వతుం డుర్వర నా 
రవితారముగా పసించు రాజా! మీరో 
కవితాకన్యకు పతు లా 

రవితారముగా సహింతురా యపకీర్తుల్‌ 


జామున రచనలు - 2 GD 0 వీరదొసి 0 


“దాదాపు నాల్గువందలమంది కవులు గా 
నము సేయు మీ దివాణంబు రీవి 
అల్లాకుం బ్రీతిసేయం గాఫరుల మీంది 
కుజుకు మీకత్తి వాదర పసందు 
సకలించి శత్రుమత్సరము వెల్లడిచేసి 
కా(ల్లవ్వు మీ ఘోటకముల పసరు 
పసిడిం జల్లారు టంబారీల యొజపునం 
దిరుగు మీ గజముల గరువతనము 


మా యవన రాజ్యమునకు బూరాయువు లని 
తలంచు కొనుచుందు మెపుడు సుల్తాను వృషభ! 
లలితకళలు విదంబించు నెలవు మీదు 
నిండుకొలువున కవుల కన్నీరు తగదు. 


“షానామా గ్రంథమునను 

భూనాయక మేలిరత్నములు గలవు గదా! 
వానికి నై యజువది వే 

ర్టీనారము లీయ వెనుక దీయుట తగువే? 


“మీరు కళాపోషకులను 

కీరితిం బోనాడం దగదు; కృతికన్యక, బం 
గారంబు మణులు గురిసెడు 
క్షారాజ్యవధూటికన్న, జక్కనిదిగదా?” 


అవాక్యములు ధరావతి 

భావమునకు నచ్చి క్రోధభారచ్యుతుండై 
కేవల పండితగోష్టిం 

దావర్షత్రయము గడపెందా నస్థిరతన్‌. 


కవులు కలకంఠ బహు కుహూకార మధుర 
భావగుంభితకవిత చెప్పందొడంగిరి; 
పండితులు తదంచిత రసాస్వాదనంబు. 
జేసి సోత్సాహులై విమర్శించుచుండ్రి. 
జాషువ రచనలు - 2 ష్‌ 0 విరదౌసి 0 


ఒక కవీశ్వరుని కైతకు మెచ్చుకొని నోటి 
నిండ మాణిక్యము ల్నింపినాండు 

ఒక పండితుని విమర్శకుం జిత్తముప్పాంగం 
గనక చేలంబులు కప్పినాండు 

ఒక్క గాయకుని పాటకు మేను పులకింప 
దోసిట ముత్యాలు పోసినాండు 

ఒక యాటవెలంది యాటకు "సెబా” సని పల్కి 
కొంగున వరహాలు గురిసినాందు 


ఏమి చెప్పుదు నిత్యసంతృప్తిందేల్చి 
విపుల వాజ్మయ సేవ గావించినాండు 
దానవలయంబు లిరుగేలం దాల్చినాండు 
పిరదవుసి నేమొ పూర్తిగా మజిచినాండు 


ఒక వాసరముఖమున నిం 

చుకయించుక కన్ను విచ్చి సూర్యుని కిరణ 
ప్రకజముల (్రొజ్మఖంబున 

వికసించెడు వేళం గాకి (పీలెడువేళన్‌. 


పానుపు డిగ్గి, మేలివలి 

పంబును గట్టి పదాలజాళువా 
మానికపు జడావుల న 

మర్చి మసీదు కేంగి భక్తిన 
ల్లాను భజించివచ్చుచు ని 

లాతలనాథుండు గాంచె ఖిత్తికా 
ధానము బాష్ప సహేతుక క 

థానక మప్పిరదౌసి పద్యమున్‌, 


“కృతి యొక బెబ్బులింబలె శ 

రీర పటుత్వము నాహరింప శే 
షితమగు నస్థిపంజరము 

జీదలవంబున నూంగులాడంగా 
బ్రతికియుం జచ్చి యున్న ముది 

వగ్గు మహమ్మదుగారి ఖద్దదే 
వతకు రచించునా? పరిభ 

వవ్యధ యింతట నంతరించునా? 


జాషువ రచనలు - 2 C22) 0 పిరదౌసి 0 


“ముత్యముల కిక్కయైన సముద్రమునను 
బెక్కుమాజులు మున్మలు వేసినాండ 
భాగ్యహీనుండ ముత్యంబు పడయ నైతి 
వనధి నను (మింగ నోరువిచ్చినది తుదకు” 


ప్రత్యక్షరమున నథ్రుల్‌ 

ప్రత్యక్షమున సేయుచున్న పద్యయుగము పె 
న్వాత్య యగుచు6 గలంచెన్‌ భూ 
పత్యగ్రణిహృదయ మనెడు వనజాకరమున్‌, 


ఏలిక పారసీకవికి 

నిచ్చెదనన్న పసిండి నూరు బ 
స్తాలకు6 బట్టి యొంటియల 

షట్కముపై నిడి వీరులైన ము 
ల్లాలపరంబు చేసి పది 

లంబుగ సత్మవి కప్పగింపు డం 
చోలి ననుజ్ఞంజేసె బురి 

నున్న సుధీమణు లుల్లసిల్లగన్‌. 


అట పిరదౌసి కవియు న 

ప్పటి కొక యేందాది నుండి పరిపూర్ణజరన్‌ 
జటులామయపీడితుందై 

కటకటం బడుచుండెం బేదకాపుంరపు సిరిన్‌, 


పెండ్లి కెదిగిన కూంతురు ప్రియవధూటి 
చింతచే డస్సి బిట్టు కృశించి కుమిలి 
చేతనయిన సపర్యలు సేయుచుండ 
దనువు చాలించె నేమంధు దైవఘటన! 


సుకవిదేహంబు (పీతభూమికి లభింప 

అర్ధ మప్పుడె శూన్యగేహమును జేర, 
నిమిషభేదంబు నడుమ సంధీంపంబడిన 
ఈ రహస్యంబుం గనుంగొన నెవరితరము? 


జాషువ రచనలు - 2 Go 0 పిరదౌసీ 0 


“ఇది నా తండ్రికి కష్టపెట్టిన శరం, 
భీస్వాపతేయంబు ము 

ట్టుదునా, నాజనకుండు కంటం దదిం బె 
టన్‌ స్వర్గమందుండి, నా 

ముదితండ్రిన్‌ దయతోడ నేలిన నవా 
బుండైన మీ స్వామికిన్‌ 

బదివే లంజలు” లంచుం బల్ముండని బా 
పృస్విన్న దుఃఖాస్యయె. 


కులగిరులు గరంగి పోయెడు 

పలుకులు దైన్యంబు చిందిపడం బలికె నొగిన్‌ 
చెలువమున వెలయు కవిసుత 
యెలంబ్రాయపుటింపు విడని మృదుకంఠార్తిన్‌, 


ధనము మరల్బుకొంచు సుల 
తానుభటుల్‌ గజనీకిం బోయి య 
య్యనఘుని దుఃఖ వార్తను మ 
హమ్మదుగారికి విన్నవించినన్‌ 
దన యవివేకమున్‌ తన క్ష 
తఘ్నతయున్‌, గవి కీర్తిశేషుండై 
చనుటయు, వ(జఘాతముల 
చందమునన్‌ గలంచెన్‌ హృదబ్దిమున్‌. 


కొలువు చాలించి, కన్నీరుం గ్రుక్కుకొనుచు 
బిరబిరంబోయి శయనమందిరముం జొచ్చి 
ద్వారములు మూసికొని, కవీశ్వరునిం దలంచు 
కొనుచు, దనుందాను నిందించుకొనం దొడంగి. 


“ఓయి కృతఘ్నుండా! భవమ 

హోదధిలోనింక దేలియాడు మా 
హా! యఫఘన్‌ ధరాతలము 

నంతయు. గావ్యసుధా స్రవంతిలో 
హాయిగ నొలలార్భిన మ 

హామహుందౌ పిరదౌసితోడ స్వ 
ర్లాయసుఖంబు నీకుం దొలం 

గెన్‌ మనుపీనుంగువై చరింపుమా! 


జాషువ రచనలు - 2 GH గ వర 


న్యాయము దప్పి యీ ప్రళయ 
నాటకదృశ్యముం జూచినాండ నీ 
కాయ మింకేల? భూపతి ని 
కాయమునం దలయెత్త జాలుదే? 
శ్రీయును బౌరుషంబును (బ్ర 
సిద్ధియునుంగల రాజవంశమం 
దీ యపకీర్తి చుట్టుకొని 
యెటమృతిలేని కృతిస్వరూపమై 


మురువున్‌ గూర్చు ప్రబంధ కావ్యరచనా 
పూజ్యుల్‌ విపళ్ళిద్దినే 
శ్వరులున్నారు చతుశ్ళతాధికముగా 
ల్‌ సూపుచున్‌ 
పీరదౌసీ కవి వాక్కునం గల రసా 
విర్భూతి గన ట్టునే? 
వరహీరంబును న కొను ని 
ర్భాగ్యుం డెవం డుర్వరన్‌? 


అని పశ్ళాత్తప్నండై 

వనరి, యతనిపెరం దూసు పట్టణమున జ 
కృని సత్రశాల గట్టిం 

చె నవాబుండు కవిబుణంబు చెల్లింపగన్‌. 


దాని .వైథిల్యములు నేండు గానంబడును; 
పారసీకులు చూచి కన్నీరు విడుతు 
రంట మహమ్మదుగారికి నపశయంబు, 
నిండు సత్సీర్తి కవికిని నిలిచిపోయె, 


గజనీపట్టణ వీథులన్‌ నృపుని కం 
కాళంబు సప్రాణమై, 

ప (గుమ్మరుచు నొ 

ర్త ధ్వానముల్‌ సే సెయునం 

చు జనథ్రేణి వచించుచుండు, నవునౌ 
క్షోణీస్థలిన్‌ వీడినన్‌ 

వృజినం  బూరక పోవ్సనే? నరుని శాం 
తిజ్యోతిం జల్లార్బదే? 





జాషువ రచనలు - 2 (75) 0 విరదోనీ 0 


తెలుగు వచనానికి కండబలం, గుండెబలం, నిండుదనం చేకూర్చిన 


ఆతి 9 
పండిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 
గారి రచనలు 
చదవండి! చదివించండి! 
రూ 
* కథలు 3 భాగాలు ఒక్కొక్కటి 100 
* అనుభవాలూ - జ్ఞాపకాలూనూ 180 


* వెద్యక పరిభాష (వైద్య విద్యార్థులకు, పండితులకు, 

సాహితీ వేత్తలకు ఉపయోగపడే వైద్య నిఘంటువు) 6 
* బాలల బొమ్మల రామాయణం 25 
* చాణక్య సూత్రం - శతనీతి (భర్తృహరి సీతి శతకం) 16 
* నవలలు-1 


ఏషభుజంగము (శృశానవాటిక), రక్షాబంధనం 125 
* నవలలు-2 
ఆత్మబలి, నీలాసుందరి, క్షీరసాగర మధనం 125 


* నాటకాలు, రూపికలు ; 
(రాజరాజు, నిగళబంధనం, స్వప్పవాసవ దత్తం- 
నాటకాలు, కలంపోటు, పునాదిరాయి, లక్ష్యశుద్ధి, 
టీపార్టీ, అపిదళతి, వజ్రస్య హృదయమ్‌, 
కొనుక్కున్న మొగుడు, వర్మింగు కమిటీ - రూపికలు) 125 


పై పుస్తకాలు అన్ని విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ల్లోనూ, 


జట! 


ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద లభిస్తాయి. 


ఈ రామాయణం + మహాభారతం 





ముంటాజమటాంణలు 


అంకితము 


జననీ! నీ యనుంగుమారుండను నీ స్తన్యంబు సేవించి ప్రా 
సిన కబ్బం బిది నీకునౌ మనుమరా ల్లేకొమ్మ చేదోడుగా 
ననుకూలించి కవీంద్రమాత వగు నీ యాశీస్సులం దేలి నీ 
ఘనకీర్తిం బ్రకటించెడిన్‌ సుగుణసక్తా! లింగమాంబా సతీ! 


“కన్న బుణంబు దీరె కొడకా! కనుగొంటిని విన్నకొండలో 
నిన్ను బహూకరించు మహనీయ మహంబును కన్నులార” నం 
చన్న పదంబు జ్ఞప్తి గలదా జననీ! యటులాడి నీ బుణం 
బున్నతిజేసి నిట్టి కతు లూడ్పునె నీ బుణమున్‌ సహ(స్రముల్‌., 


నీవు బ్రతికియుండ నీవాంఛితార్థముల్‌ 
దీర్చు శక్తి లేక దిగులు పడితి 
వేయి నగలకన్న వెలగల్లు కృతిభూష 
నంపుచుంటి స్వీకరింపు మమ్మ! 
-బి, జాషువ 


భూమిక 


ఖీ 


సదాశయులారా! 
“కలదే స్వర్గము లాతిచోం! గలుగ నిక్కం బిద్దియే 
నీతిమంతుల విశ్రాంతి నికేతనంబు” 

ఇవి తాజమహలు కుద్యములపై సువర్ణ పూజలందిన షాజహాను సూక్తులు. భారతీయ 
శిల్ప ప్రొఢిని వేనోళ్ళంజుటు తాజమహలును గనులారాం జూడవలెనను కోర్కె నాకు 
బాల్యమునుండియుంగలదు. కాని ప్రాప్తిలేమికిం జింతించుచుందును. దేశదేశముల 
నమస్కృతుల కగ్గమై శిల్పులకు గర్వకారణమై ముంటాజమహలు గోరి గడించిన కీర్తి 
ఒక్క మొగలు చక్రవర్తికేకాక భారతీయులకు నందు ముఖ్యముగా నాంధ్రులకును 
దక్కుచున్నది. దాని సృష్టియందు పాల్గొన్న ముప్పది ముగ్గురు శిల్పాచార్యులలో నలువురు 
మచిలీపట్నము నుండీ యాహ్వానితులైనట్లు తన్నిర్మాణ కాలమున స్వయముగాం జూచిన 
బాగ్జాదు వాసియగు నొక చరిత్రకారుండు వ్రాయుచున్నాడు. అందలి ప్రధాన శిల్సియగునొక 
యైటలేయుడు స్వదేశమున కేగి, తాజి సోయగము నూహించి, యుద్ధపు చట్రమున 
బిగింపనైతిని గదా యని విచారించెనన దాని మహిమ, దాని కోమలత స్పష్టముగాకపోదు. 
దీని నిర్మాణార్థ మిరువది లక్షల కార్మికులహోరాత్రము లిరువదివత్సరములు 
పనిచేసినట్లును, ఇరువదికోట్ల రూపనములు వెచ్చింపబడినట్లును చరిత్రలు ఘోషించు 
మున్మవి. ఒక దృష్టియందిది వృథా వ్యయముగాం దోపవచ్చునుగని లక్షలాది ప్రజ కిరువది 
రెండేండ్లు పని గల్చించి, యన్నదానము చేసిన (స్తుకృత మిందు లేకపోలేదు. అన్నిటికిని 
మించిన యశస్సు నిది భరతవర్షమున కాపాదించిన దనుట నిస్సంశయము. 

ప్రణయమూర్తి యుందనయర్థాగింయునగు ముంటాజి నలంకరించు చున్నట్లూ 
హించుచు నిరువది రెండేండ్లెత్తిన తలవాల్చక కట్టడమును సమాప్తి చేయించిన షాజవాను 
చేతలోనొక, పవిత్ర ప్రణయసందేశము, ఒక కళాపోషణదీక్ష ఒక యావేశము ఒక 
నిటుకు, ఒక మూగసారస్వతము దంపతి లోకమున కందించుచున్నదని నాయూహ. 
సతీవియోగమున నున్మత్తుండైంన షాజహాను గాఢాంధకారబంధురమై, సర్వశూన్యమైన 
తన జీవిత బ్రహ్మాండమున సందర్శించిన తేజఃపుంజ మీ తాజమహలు - ఆ పదార్థమున 
కితండు ప్రాణ ప్రతిష్టంజేసి శాశ్వతుండైనాడు. ఐశ్వర్యమంతుడై యతండు శృశానమును 
స్వర్గముగా మార్చివేయం గలిగినాండు. తచ్చంద్ర శిలాధౌతములయిన = జలముల 
యందా శుభదంపతుల యాత్మల గుసగుసలు వోవుచుం బ్రేక్షకులకనంత భావపరంపరల 
బహూకరించు చున్నవి. తాజమహలు సౌందర్యాకర్ణనమున బొడమిన యావేశమే నన్నీ 
కావ్య రచనకుం బురికొల్చినది. కవితాజగత్తున నా యూహకొ దవిన దృశ్యమే యిందు 
వర్ణితము. వాస్తవిక దృశ్యమునకును, దీనికి నిరంతర మెంతయు నుండకపోదు. స ప్టికర్తల 
దృష్టియందది క్షమార్హము. రసపోషణమున కిందొక పిచ్చివాని కథను ప్రవేశపెట్టక 
తప్పినదికాదు. దానియుచితానుచితములను రసజ్ఞులు తేల్తురుగాక, 

తిక్కన జయంతి సందర్భమున నన్నాహ్వానించి మహాకవి సన్మానమును నా కొసంగి, 
తన జీవితేశ్వరి పేర నొక కావ్యము వ్రాయమని యానతిచ్చి నాయం దవ్యాజానురాగమును 
వ్యక్తీకరించిన విక్రమపురీ వాస్తవ్యలును, మహోదార స్వభావులును, సహృదయ 
శేఖరులును, విమర్శకాగ్రేసరులు నగు శ్రీ తిక్కవరపు రామిరెడ్డిగారు నే నీకృతిని నా 
ప్రియ జనని కంకిత మిత్తునని కోర, ఆనందితాత్ములై, గ్రంధముద్రణ ద్రవ్యమును 
దయతో సమర్పించి వారి సమరస భావమును వెల్లడించిన రెడ్డి జమీందారులకు నా 
నమస్కారము లర్పించు చున్నాను. వారికిని వారి కుటుంబమునకును శుభమగుగాత: 


- గ్రంథకర్త 


జోతలు 


తిక్క వరాన్వవాయము ప్రదీప్తముగా నుదయించి, రెడ్డి భూ 
భుక్కుల దానశీలతకు ముత్తెపుమేడలు గట్టి సింహపుం 
బక్కణ సుప్రతిష్టలకు వన్నెలు దీర్చిన పుణ్యమూర్తికిన్‌ 
మొక్కు లొసంగెదన్‌ శుభసముత్మటవార్థికి, రామిరెడ్డికిన్‌, 


నూరున్నారులు మూడుమారు లిడి నన్నుం దన్సి, నా వాంఛలం 
గారుణ్యంబునం దీర్చనెంచిన సుధాకల్ప ప్రజల్పుండు, ల 
క్ష్మీరమ్యుండు, పరేంగితజ్ఞుండగు శ్రీ శ్రీ రామిరెడ్డి ప్రభున్‌ 
నూరున్నార్లు సువర్ణగీతుల నుతింతున్‌ సాహితీసీమలన్‌. 


పలుకులోం గలుగు నిశ్చలతం జేతల విని 
ర్థారింపంజాలు నాదర్శమూర్తి 
విశ్వంబు మజపించు నైశ్వర్యలక్షిచే 
విజ్ఞవీంగని క్షమా విస్తృతుండు 
ఉన్నతోన్నతములై యుజ్ఞ్వలించెడు వినూ 
తన భావసత్మళావనధిరాజు 
గణన కెక్కిన కావ్యగుణదోషములను వి 
మర్శించు పాండితీమండితుండు 


స్వీయదేశహిత విశిష్టాశయంబులు 

గలుగు స్వచ్చమైన తెలుంగువాండు 
దొడ్డగుణము లున్న రెడ్డిజమీందారు 
ప్రబలుగాత వేయి వత్సరములు, 


జాతీయోద్యమదీక్షలం బ్రబలు సత్సంతానముం గాంచి, వి 
ఖ్యాతింగన్న కుటుంబిచేత, రసవత్మావ్యాభిమానంబు (కొం 
బూతల్‌ పూయు రసజ్ఞశేఖరునిచేం బూజింపంగాంబడ్డ నా 
(ప్రాతల్‌ ధన్యములై గడించెడిని, దీవ్యద్భావభాండారమున్‌. 


భువనహితార్దమై, యనుంగుం బుత్రిక నాథునితోడ బందియై 
చివుకుచునుండంగా గలంతం జెందని డెందముతోడ, దీన మా 
నవపరితాపతాపిత మనస్మత బొల్చిన రెడ్డిరాజు, తి 
కృవరపువంశమండనుండు, కాంచుంజిరాయురనామయోన్నతుల్‌ 


ఈకృతి నస్మదీయ జనయిత్రికి నంకిత మిత్తునంచు నే 
వాకొనినంత ముద్రణకుం బైక మొసంగిన త్యాగమూర్తి శు 
(భ్రాకృతి నెత్తి పెంచిన మహత్తరపుణ్య పురంధ్రికిన్‌ నమో 
వాక మొనర్చినన్‌ బ్రబలు స్వార్ధవిహీన విశాలభావముల్‌. 


తనకో! తన తల్లికా! తన 

యనుంగులకొ! యంకితంబులగు కృతులకుగా 
ధన మిత్తు; రొరుల కృతులకు 

ధన మిచ్చి బహూకరించు దాతలు గలరే? 


అనుంగు దండ్రిపేర నల తిక్క యజ్వకుం 
గ్రమత వార్షికోత్సవములు నెజపి 

కవుల సత్మరించు ఘను రెద్దమండను 
గుండలింద్రుం డోముచుండు గాక! 


“rE 


ముంటంజమయముదుం8ు 


వనితా మండిన దృష్టిగోచర బహీఃప్రాణంబు లోకైక మో 

హిని ముంటాజమహాలుతోడ మొగలాయీ ప్రాజ్య సామ్రాజ్యము 
న్గనతం బాలన సేయుచుందెం బ్రజలా నందింప విఖ్యాతి బొ 
ల్చిన షాజాను నవాబు శేఖరుండు ఢిల్లీ బరి పీఠస్థందై. 


పోలికలేని శిల్బలత పుష్పితమై రసముప్పతిల్ల ము 

త్యాల మసీదు ఢిల్లి నగరాంతరమందుం బ్రతిష్టం జేసి యు 
నీల డుదారచిత్తుండయి నీతిపథంబున గాక యన్యధా 
కాలు చలింపనీక యధికారము చేసె మృదుస్వభావుడై. 


తన యింటం గల రత్న రాసులను సార్థక్యంబు గావింపగాః 
గనువిందు ల్పొనరించు సౌధ వితతిన్‌ గట్టించి స్వర్గంబుతోం 
బనియే లేదను లీల వజ్రమణి దీపశ్రేణి ముట్టించి యం 
గన్‌తోడన్‌ దులదూగసాగె నతి భోగశ్రీ మహాడోలలన్‌. 


అమలస్వాంతుండు షాజహాను కులవిద్వేషోగ్ర కల్లోలముల్‌ 
సముదాయించి తురుష్క హైందవ సమస్యాపూర్తి గావింపంగా 
సమదృష్టిన్‌ విరజిమ్ముచుం గుటిల శిక్షా దక్షుడై దిక్కులన్‌ 
సమకూర్చెన్‌ మొగలాయిరాజుల ్రతివ్థా ద్రవ్యభాండారమున్‌ 


కృతులుం బొందిన ధీవిశాలుడు జహంఘీరుం డలంఘీరుభూ 
పతికి న్నందనుం డన్న పేర్నిలిపి విశ్వస్తుత్యుందై విశ్వ భా 

రత శిల్పంబు సముద్ధరించి పటుదర్చం బొప్ప సామ్రాజ్య వి 
స్తృతి గావించి రసజ్ఞుందై కవులకందించెన్‌ భుజాదండమున్‌ 


హాయికి లోపం బనియో 
వేయేడులనాంటి రవల పీఠము లవలన్‌ 
(దోయించి కొలువు సేయన్‌ 

జేయించెం గలికి నెమిలి సింహాసనమున్‌. 


విలసద్రత్న మరీచి మాలికలచేం బెంపొందు పండ్రెండు నె 
మ్ముల సింహాసన మోలగంబు సిరిపెంపున్‌ జాట దేవేశుందున్‌ 
దలవంపన్‌ రిపురాజగర్భముల నిద్రం బోవుచున్‌ దాత దం 
డ్రుల కన్నం బయిచేయిగా నృపవరేణ్యుండొప్పుం దేజస్వియె. 


జాషువ రచనలు- 2 (3 dash 


బిరుదు లందిన యరబ్బీ కవీశుల వాణి 
ప్రసవించె మధుర కావ్య స్రవంతి 
విఖ్యాతమైన జాబిలి పతాకచ్చాయ 
చివురించె నా సేతు శీత గిరుల 
కడు దీనమైన బుక్కా ఫకీరుల గిన్నె 
నిండారె పసిండి మానికపు సిరుల 
చేయార పనిలేని శిల్పకారుల సుత్తె 
నాచికొన్నది దిగంత ప్రసిద్ధి 


శ్రీ పదాంకిత మైన ఢిల్లీ పురాన 
తొలకరించిన దైదు వేళల నమాజు 
భోగపరమైన మొగలాయి నాగరికత 
మూడుపూ లారుకాయలై ముమ్మరించె. 


గుడి గుడి సేవింపండు పా 

ల్పడండు మజాసేయు మత్తువస్తువులకు న 
య్యెడయుండు పరికింపండు పెర 
పడంతుకల నెజపు నేకపత్నీ వ్రతమున్‌. 


మణు లల్లాకని మీదుగట్టి పనిపెన్‌ మక్కా మదీనాలకున్‌ 
గణనాతీతము లక్కజంబుగ ఖజానాకొట్లలో ద్రవ్యమున్‌ 
దొణికించెం బఠియించె నిత్యము ఖురానున్‌ శత్రుదుర్గాల బా 
ర్వణచం ద్రధ్వజమెత్తె నన్వయసముద్రం బుచ్చి తబ్బీబ్బుగన్‌, 


జొషువ రచనలు- 2 


ఉదయ సంధ్యాదేవి యొడి నిండి దిగజారి 
కుట్టిగాడుపు లాడుకొనెడువేళ 

ప్రియుండు కొండల కెక్క బెదరి యొక్కొక చుక్క 
వినువీధులను జారుకొనెడువేళ 

తమ్మిలోంజెరపడ్డ తుమ్మెద ఖయిదీలు 
ఆలుబిడ్డలం జేర నరుగువేళ 

ఆంభోజ మి(త్రుండు యమున చెక్కిలిమీంద 
పసుపుం గుంకుమ సిరుల్‌ విసరువేళ 


పసిడిపాన్సు డిగ్గి పన్నీటి కోనేట 
జలకమాడి మేలి వలువ గట్లి 

టి 
మహిత భక్తి మీర మస్టీదునకు బోవు 
బాదచారి యగుచు బాదుషాహ. 


(84) ౧ ముంటాజమవాట్లు 4 


క్రూర కర్మఠ మైనట్టి గోవధంబు 

దన హయామున యందు బర్తరపఫుజేసి 
సహన ధనులగు తన పితామహులం బోలి 
నిఖిల హైందవులకుం బూజనీయు6 డయ్యె. 


మత గణంబు వొడమ దతని పొలనమందు 
జుట్టుపన్ను పిలక పుట్టలేదు 
కుటిలరాజభీతిం గుందు భారతభూమి 
బెదురుమాని మటచి నిదురవోయె. 


రహిపుట్టం బదివేలదూతిక లహోరాత్రంబు సేవింపంగా 
మొహరున్నీసకు మేనగోడలగు నమ్ముంటాజమాల్‌ పాదుషా 
మహలుద్దీప్తముగా నొకానొక లసన్మాణిక్య గేహంబునన్‌ 
మహిమన్‌ బ్రొద్దులు పుచ్చుచుండెం బతి సన్మానింప సానందయై. 


అతివ చక్కదనము నభివర్ణనము సేయ 
కలము సాగ దెట్టి కవివరులకు 

చేయి యాడ దెట్టి చిత్రకారులకును 
చెలువ చెలువమెల్ల జిలుకరింప, 


అసమసౌందర్యవతి నూర్జహాను రాణి 
కోడలి విలాసమునకు సిగ్గును వహించు 
వలపుటిల్లాలు పల్లెత్తి పలుకరింప 
తురక రాయండు నిలువున గరిగిపోవు. 


మాణిక్యంబు సహస్ర సంఖ్య లొకవంకన్‌ భూరి లావణ్యపుం 
గాణాచుల్‌ పనికత్తె లొక్కెడం గటాక్ష శ్రీల నాళించి వి 

న్నాణంబుల్‌ పచరించినన్‌ గలంత జెందం డంతంగాన నా 
రాణీ సాహెబ మీంద నిశ్చల పవిత్ర స్నేహ మోహంబునన్‌. 


“ముద్దులరాణి మాటకు విభుం డెదురాడడు రేని యాన క 
మ్ముద్దియ మాటుపల్క డదెపో; సహవాస” మటంచు నిత్యమున్‌ 
బెద్దలు ప్రస్తుతింప నతివెల సుధా ప్రణయైక రాజ్యపుం 

గద్దె నలంకరింతురు మొగల్‌ మగ లమ్మహనీయ దంపతుల్‌. 


జాషువ రచనలు- 2. rn 


జాషువ రచనలు- 2 


ఆ సతీపతుల గాథా శ్లేషములనుండి 
జారి పోయిన నిమేషంబు లేదు 
ఆ దంపతులకు నాహాదంబు గూర్చక 
తొలంగిన వెన్నెల తునక లేదు. 
ఆ (ప్రేమజీవుల యనురాగ వృద్ధికై 
రుత మొనర్చని పరభృతము లేదు 
ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దులచేత 
తీపి కెక్కని ద్రాక్షతీంగ లేదు. 


అవధి లేనివారి యానంద కేళికిం 
దోడుపడని పూలదోంట లేదు 

వారి కూర్మి పెంపు వలచి వర్ణనజేసి 
సుప్రసిద్ధి గనని సుకవి లేండు. 


దొరతనపుం గల్మి నింతయు దొట్రుపడక 
ప్రధిత సంసార రాజమార్గమున నడచి 
దంపతుల కెల్ల నద్భుతాదర్శ మగుచు 
జగము నలరించె నయ్యాలుమగల చెలిమి, 


పుట్టి పైచిల్ము సంతానభూతి నలరి 
కాంచె నుత్తమ మాతృత్వ గౌరవంబు 
పాలితలయందు వత్సలత్వంబు నెజపి 
కాంచె నుత్తమ రాజ్జీత్వ గౌరవంబు. 


మొగలూదొరసాని లావణ్యభూషణంబు 
కన్ను మాయదు సంతాన ఘర్షణమున 
జీవితంబున నొక దుష్టచింత లేని 

సత్యవంతుల ప్రాయంబు జాఅదందడ్రు 


పలువురు బిడ్డలు చుట్టుం 

బలసి కొలువ మధుర మధుర బహుకావ్య విభూ 
షలనొప్పు శారదాంగన 

వలె భారతరాణి నేత్రపర్వము సేయున్‌, 


(86 ౧ ముంటాజమవాలు 0 


రత్నరుచు లీను యవన సామ్రాజ్య రమకు 
నగలు గీలించు రాణి సౌందర్యలహరి 
ప్రభువు కన్నులు దాటి యీవలికి రాదు 
వలపు లూరింపకుండ నవ్వలికింబోదు. 


పదియు న్ముగ్గురు బిడ్డల గ్గని యనల్పశ్రీ విడంబించుచున్‌ 
హృదయెశ ప్రణయాబ్ధిలో మునింగి యుయ్యేలూగు ముంటాజికిన్‌. 
పదియు న్నాల్గవ గర్భ మేరుపడియెన్‌ భావింప దైవంబు సం 
పదపై సంపద, లేమి లేమిపయి నాపాదించు చిత్రంబుగన్‌. 


కాలు కదల్పనీక చెలికత్తియ లక్కరలెల్లం దీర్చంజూ 
లాలితనంబు కొండొక యలంకృతిగా సులతానురాణి ర 

త్నాల మహళ్ళలో నతి ముదంబుగం బ్రొద్దులు పుచ్చుచుండె గా 
రాల సుతాసుతుల్‌ మనసు రంజిల నింటం జరించు చుండగన్‌. 


జామున రచనలు- 2 


ఉవిదలిరువంక నడచి కేలూంత లీయ 
ప్రమద మొనగూర్సు గమన గర్వంబుతోడ 
భాగ్యబంధురమగు నిండు బండివోలె 
చక్రవర్తి నట్టింట సంచరించు. 


రాజుతోంగూడి యొక శరద్రాత్రివేళ 
కొంతకాలము సల్లాపగోష్టి నెజపి 
పూలపాన్సున నిద్దురవోవుచుండె 
నిండుచూలాలు మొగలు రాజ్జీలలామ. 


ఒకటి రెండుమారు లురలి నేలకు జాటె 
కాపలా జవాను కటికుకత్తి 

సురటి విసరుచేటి మజచి నిద్దురవోయె 
ఖంగుమనుచు నొంటిగంట కొట్టె. 


ఐదు వత్సరాల యౌరంగజీబుండు 
ప్రకృమీంద మసలి పలువరించె 

చిదికి చిదుపలొచు చెదరి భూమికి జాటి 
ఆకసమున నొక్క తోకచుక్క 


౧ ముంటాజమహలు 0 


వెన్నెల మేడినీట పృధివీవలయంబు మునింగె రాత్రికిన్‌ 
గన్నులు వచ్చి మింట నధికారముచేసె నిరంకుశంబుగన్‌ 
బున్నమ చందమామ జగమున్‌ గనుమోడిచె రాణిగర్భమం 
దున్న కుమారకుండు తలయూచుచు నవ్వె నొగిన్‌ గికాకికన్‌, 


గ 
ఉలిక్కిపడి లేచి దిక్కులు గలయంజూచి 
ఆత్మగర్భస్థ పిండంబు హాసమగుచు 

నా మహారాజ్ఞి విషయంబు నాకళించి 
యశుభదం బని విహ్వల స్వాంతయయ్యె, 


ఆ కాన్ఫ్సుతోడం దనకున్‌ 

భూకాంతుని తోడి చెలమి ముగిసె ననుచు నే 
దో కలంత నెమ్మనంబునం 

బ్రాకి మహారాజ్ఞి బిట్టువగలం బొగిలెన్‌. 


కంటం దడివెట్టి యెటుంగని 
ముంటాజమహాలు రాణి ముత్తెమునకు లో 
నంటిన చింతన్‌ చెక్కుల 

వెంట నొకటి రెండు బొష్పబిందువు లురలెన్‌, 


విమలంబులయిన చల్లని 

హీమరుక్కుల జలకమాడి హృద్యం బగుచుం 
బ్రమదంబు గూర్చు నన్నిశి 

యమవస నిశియయ్యె రాణి కతిదీర్హంబై. 


ఏమి మాయయొ కాని సర్వేంద్రియములు 
దజంగుకొని పోవునంత శీతజ్వరంబు 
భూతలేశ్వరి నెమ్మేన ముమ్మరించె 
బ్రసవవేదనతోడి నారంభ మగుచు. 


తన సంతానము మాతృహీనమయి వంతం గుందుచున్నట్లుగా 
తనరాయండు వియోగభారమునం జింతన్‌ మున్గుచున్నట్లుగా 
తనకై దొడ్డ సమాధి నయ్యమున పొంతం గట్టుచున్నట్లుగా 
ననుమానించుచునుండె సత్సతుల యూహల్‌ సత్య సామీష్యముల్‌. 


జామువ రచనలు- 2 (ల తుని 


భక్తి దైవార మానెడు వజ్రమణులు 
భూతలేశ్వరుం డల్లాకు (మొక్కికొనియెం 
గాని యిల్లాలు స్వస్థత గాంచదయ్యె 
చండతరుండైన విధి లంచగొండి గాదు, 


దాయ మన్నీల ప్రాణముల్‌ దీయంగలిగి 
యీయలేడయ్యె నిజభార్య కాయువులను 
చండశాసనుం డగు మహాచక్రవర్తి 

ఆత్మ కధికారి గొండు న్యాయంబుగాను. 


కొడుకులం గౌంగిలించుకొని గ్రుడ్లకు నీరము గ్రక్కుకొంచు మ్రా 
న్వడి పెనుశోకమూర్తి యయి పజ్జ వసించు నిజేశు నంగమున్‌ 
బుడుకుచు బిట్టుగా మొగిడిపోయిన కన్నులు విచ్చి శబ్దముల్‌ 
దడబడం బల్మరించె రుచి దప్పిన గద్గద రుద్ధ! కంఠయ, 


ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో 
నీ సతినై ముగించితిని నేటికి నాదు ప్రవాసయాత్ర యో 
ధీసముపేత! యిట్టి పరదేశుల చెల్మి తిరంబు గాదు క్ష్మా 
వాసకథా విశేషములు స్వాప్నికముల్‌ జపలావిలాసముల్‌ 


ఈ తనువుండునంతవటి కింతయు నెమ్మది లేదు ప్రాణి కీ 
భూతలమందు గష్టసుఖముల్‌ జెలికత్తెయలై భజింప నా 
శాతరళాక్షి తాండవము సల్పుచునుండును మృత్యుదేవతా 
ద్యూత వినోదరంగ మిది తోరపు సంపదలెల్లం బాచికల్‌, 


ఆవిరియోడలో జలధియాన మొనర్చెడు బాటసారు లో 
భూవర రేవులందు దిగివోయెద రించుక వెన్మ ముందుగా 
నీ వసుధాపణంబు పనియెల్ల ముగించి స్వదేశగాములై 
పోవుచు వచ్చుచుండ్రు సతమున్‌ (బ్రజ లీ నరజన్మ వర్తకుల్‌, 


భూరిప౮ాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాలపాత్రలన్‌ 
నీరము ద్రావుచున్నవి వనీ వనభూములలోని సింహముల్‌ 
వారల యస్థిపంజరముల న్నివసించుచు పూర్ణనాభముల్‌ 
దారముదీసె నింతియకదా! భువి నాల్గు చెరంగు లేలినన్‌. 


జాషున రచనలు- 2 (89 ౧ ముంటాజమహలు 4 


ఏ పుష్పంబును జేసి వాడుకొనునో ఈ దేహమున్‌ దైవమో 
భూపశ్రేష్ట! విచార మందకుము మామూలేకదా ఈ మృతి 
వ్యాపారంబు సమస్త జీవులకు విశ్చవ్యాఘి గర్భంబునన్‌ 
మాపుల్‌ రేపులు నెందజో యిముడుచున్నారందు నేనొకతెన్‌, 


సమతా చిహ్నితమైన యీ మరణ మీ సర్వంసహా వేదనా 
సమర (శ్రాంతుల గౌంగిలించుకొని విశ్రాంతిన్‌ బ్రసాదించెడిన్‌ 
హుమయూనాదుల మీపితామహుల బోలుర్వీధవుల్‌ పెక్కురీ 
సుమశయ్యంబవళించి మేల్కొన రహస్సుల్‌ పెక్కులిల్లేగినన్‌. 


మహమూదాదులు పాదముద్రికలచె మన్నింపంగా మింటికిన్‌ 
మహికిన్నిచ్చెనవోలి యేరుపడి సమ్మర్థంబుగా నున్న యా 
రహదారిం జను భక్తులం గలసి స్వర్గక్షోణిం బ్రాపింతు నీ 
సహరా మండు టెడారి వేదలనం దౌష్ట్యంబున్‌ విసర్జించెదన్‌. 


కలుషం బింతయులేని నీ మధుర ముగ్గంబైన చిత్తంబు లో 

పల ని(ద్రింతు ననారతంబు నదె యాహ్వానించుచున్నారు వే 
ల్పులు నాకై చనుదెంచె మీంచులరధంబుల్‌ జిక్కంలల్లార్చు చున్‌ 
సెలవిప్పింపు మటంచు నేత్రములు మోడ్బెన్‌ భర్తృ వక్షస్టలిన్‌. 


పట్టు పరదాల చీంకటి వనములందు 
ప్రభవమును గాంచి, శోభిల్లి రాలిపోయె 
పరిమళం బొండు లోకాన బారజిమ్మి 
మొగలు రేరాణి ముత్తెదు ముత్తియంబు. 


ఆ ముంటాజమహాలురాణి కడకిట్లన్యాయమై పోయినన్‌ 
భూమీశాగ్రణి దీనుడై భుజబలంబున్‌ ప్రాజ్యసామ్రాజ్యమున్‌ 
లేమిన్‌ జెందినయట్టు బిట్టు దురపిల్లెన్‌ గ్రుంగి కూలారి, యు 
ద్దామైశ్వర్యము లింపుసేయునె కళత్రజ్యోతి చల్లారినన్‌, 


అతండున్మత్తుడువోలె, రేంబవలు నిద్రాహారముల్‌ మాని; త 

తతి గ్రీడించిన చోటులం దిరుగుచున్‌ సంతానముం జూచి దుః 
ఫీతుండై యూర్పులు సిమ్ముచున్‌ గడపసాగెం గాలమున్‌ బంధు సం 
తతు లోదార్చిన నూరడిల్లక నిరుత్సాహాతిరేకంబునన్‌. 


జామున రచనలు- 2 “ర ముంటాజమవాలు 0 


నిన్న మణిమందిరంబుల నిదురవోయి 
నేండు నిద్రింతువే కాటి నేలమీంద 
నిన్ని నాళులవలెం గాక నిన్న నేండు 
లెంత విషవహ్ని గ్రక్కిపోయినవి దేవి! 


కుతలం బంతయు భస్మరాశియయి నాకుందోచె నాశాపరా 
జితమై జీవిత మంధకారమునం జొచ్చెన్‌ నీ సమావేశముల్‌ 
కతలై పోయె సహింపంజాలని వియోగజ్వాల కావింప ను 
ద్దత దుఃఖాంకితమైన యీ శిథిల కంకాళంబు నెట్లీదెదన్‌ 


జీవన తారవై యమరసీమల నీవు సముజ్ఞ్వలింప మా 
యావృతమైన విశ్వవలయంబుల శాశ్వత శోకమూర్తి నై 
జీవిత మూని యీ చరమజీవిత నాటకరంగ మెక్కి వా 
పోవుచునుంటి నీ విధురభూమికతోడ కిరీటధారినై. 


ఆయుస్సారము లారగించి, మృతిపంచాస్యంబు నీ దేహమున్‌ 
నాయంకంబున డించిపోయె నకటా! నా శౌర్యసంపత్తియున్‌ 

జాయారక్షణ చేయంజాలని యరణ్యజ్యోత్సుయె పోయెనే 

యో యాత్తేశ్వరి! చక్రవర్తియు మనుష్యుం డిట్టి ఘట్టంబులన్‌, 


ఉరుగతి నీవు దాల్చికొని యీడ్సిన వస్త్రమువోలి నీ కళే 
బరము పరేతభూతలము పాలయి చిత్తము నుత్తరించెడిన్‌ 
దిరుగ ధరించు నీ యమృత దేహముతో నగుపింతువందు ర 
ప్పరమపదంబునందు నదివాస్తవమో! బులిపించు మాటయో! 


అయయో దేహములూడ్చినా రయుత సంఖ్యాకుల్‌ మహా త్యాగులై 
పయగంబర్లు ముముక్షువుల్‌ ఘనతర స్వర్గంబు నాశించి యే 
మయినారో యెటువోయిరో కబురుసేయం డొక్కండీనాటికిన్‌ 
దయనీయస్థితి దుమ్ము గొట్టుకొని ప్రత్యక్షించుం దచ్చల్యముల్‌ 


నిను సృష్టించుట దుర్గటంబగును రాజ్జీ యమ్మహాశిల్చి ఈ 
శున కేహేతువుచేత నీ ప్రతిమ నచ్చున్‌ భగ్నముంజేసెనో 
నను శిక్షించుటకో ప్రపంచమునకు న్వైరాగ్యము న్నెర్చ నెం 
చెనొ యాయుర్చలమూడెనో మొగలురాట్సింహాసన శ్రీలకున్‌. 
జాషువ రచనలు- 2 GD ౧ ముంటాజమవాలు 0 


మృతికి నవ్వలియొడ్డు జేరితివి నీవు 
యివలి యొడ్డున నిలిచి పోయితిని నేను 
పలుకు లందని భిన్నవాసులగు మనకు 
పుణ్యగేహిని స్నేహంబు పొసంగు టెట్లు? 


మానినీమణి నీదు సమాధిమీద 

కనులు గప్పుచు కిగ్గాడి కాలరథము 
తీర్చిపోయిన చక్రముద్రికలు వోలి 

కడచె నొక యహ స్పొక్క నక్తంబు నపుడ. 


పయనంబు సాగించు మెయిలు తిన్నెల మీంద 
కనుపింపలేదు నీ కాలిజాడ 

అరవిచ్చి మురిపించి మెరుపుల తోంటలో 
మిట్టాడలేదు నీ మేని కాంతి 

కొమరారు నిండుపున్నమ చందమామలో 
భాసిల్లలేదు నీ హాసలవము 

సచరాచరంబైన సర్వ సర్వం సహా 
వినిపింపలేదు నీ విమలవాక్కు 


ఏ రహస్య సరణి యే హరిత్తుల జాడ 
నీ నిలింప రథము నిర్గమించె 

నాదు నేత్రయుగళి నాట్యమాడెడు నిన్ను 
నెట్లు దొంగిలించె నీశ్వరుండు. 


నీవు వసించుచోట వసియింతును నేనును దాచి యుంపుమో 
దేవి! యొకింత నేల చను దెంచెద రేపట మాపటన్‌ నిరా 
శావిషదహ్యమానమయి సౌఖ్య పరాజ్ముఖ మైనయట్టి నా 
జీవిత శేష మంకితముం జేసెద నీ కవివాహితుండనై. 


నా కట్లించు మసీదులన్‌ మసలుచున్‌ నా కాన్మ్క లాసించుచున్‌ 
నాకుంగిడు దలంచినాందతి కృతఘ్నుత్వంబు వాటించుచున్‌ 
లోకాధీశుడు దేవదేవుని దయాళుత్వంబు సందేహమై 

నాకీ యచ్చపుభక్తి సేతలు వృథా నాట్యంబులై తోచెడిన్‌. 


అక్కటికంబులేని దురితాత్ముడు మా క్‌ 
ల్లైక్కిడినాడు తృప్తిని వహింపండు ని మరణంబుతోడ నీ 
జకృవజంటలో నొకటి చాలదు వాని బుభుక్ష దీర్చ న 
న్నుక్కడంగింపంగా దొడుగ కుండండు రెండవ బాణ ముద్ధతిన్‌. 


జాషువ రచనలు- 2 (G2 ౧ ముంటాజమవాలు 0 


అసు పేటిం బదిలంబుగాం బతి రహస్యం బెల్లం గాపాడు వి 
శ్వసనీయంబగు వ్యక్తి భార్యయకదా క్షాచక్రమం దట్టి నీ 

వసువుల్‌ వాసినయంతనే ప్రబల సైన్యం బుండి భీతిల్లుదున్‌ 
వసుధారాజ్యము గల్లియుం గటికి నిర్భాగ్యుండనై పోయితిన్‌. 


ఆరిపోవని నీదు శరీర శోభ 
దీపమైనది కాళింది తిన్నియలకు 
మంజులంబైన నీ సౌకుమార్య మెల్ల 
పంచుకొన్నవి తన్నదీ పంకజములు, 


గురుతర సత్యలోకమునకుం బయనించి సుఖించుచుంటివో 
కరిగి యనంతమౌ ప్రకృతి గర్భమునందున లీనమైతివో 
యెజింగినవాడు లేడు హృదయేశ్వరి దుర్శటమైన మృత్యనం 
తర విషయం బయోమయ మనన్వయ కావ్యము మానవాళికిన్‌ 


నీరూపంబను స్వర్గలోక మిచటన్‌ జీర్ణించె జీర్ణించదే 
స్వారాజ్యంబను సంశయంబునకు లోనై యున్న నా బుద్ధి కీ 
గోరీ మృత్తీకడ బచ్చగిల్లిన తృణాంకూరంబు నా కేదియో 
వైరాగ్యాంశము లుగ్గడించెడి తలం బంకించి జంకించుచున్‌. 


ప్రియముగ దేవదూతలు చరించెడు మూడవ మిన్నుదాంటి య 
వ్యయమగు జీవనిరము వాటు నొకానొక దీవి కొంటిమై 
బయనము గట్టితే యనంగు భర్తను నన్ను పరిత్యజించి యో 
ప్రియతమ తోడుగా నెగయ టెక్కలు గల్లునె నాకు దేహికిన్‌, 


అవనికి దూరమై యెడద కందని స్వర్గము నూహలోన మా 
నంవుడు సృజించినాం డది యనాధలు పేదలు నిల్చుతావు భూ 
ధవులకు గాదు నీ మృదుపదంబులు కందుం గళిందజా తటిన్‌ 
జివుకని స్వర్గధామము రచించెద రమ్ము శుభస్వరూపిజీ. 


మృతులకు మరు జన్మంబులు 

కృతులె కదా దేవి యట్టి కృతిశతములచే 
బ్రతికించి నీకు జకృని 

రతనాల సమాధి మందిరము గావింతున్‌, 


జాషువ రచనలు- 2 ౧) ముంటాజమవాలు 0 


ఎల్ల జీవులకు నత్యుల్లాస మొలికించి 
ప్రభవించె నీ సుప్రభాత సంధ్య 
వలచు కమ్మని పరీమళము గుప్పిటం బట్టి 
పూచె నీ సంపంగి పూలతోంట. 
నిలువుటద్దమువద్ద నిలిచి జారిన కొప్పు 
సవరించె నీ వయస్యాజనంబు 
తొలి నమాజుల మేలుకొలిపి లోకాధీశు 
మన్నించె బెడంగు జుమ్మా మసీదు 


మదన గోర్వంక నిద్దురమత్తు వోవం 
దనువు విదళించి యీశ్వరస్తవ మొనర్చిం 
బ్రాతరానందమున సృష్టి పరిఢవిల్లె 

నీవు మాత్రము నిద్దుర లేవ లేదు. 


పదియుం దొమ్మిది యేడు లీడుగల దాంపత్యమీనాటితో 

యెద నొప్పించి వ దోచుకొనిపోయెన్‌ దైవ మీగాయమున్‌ 
గుదిరింపంగల వెజ్జ్టులెండు గతరాగుల్‌ వోవు మార్గంబునన్‌ 
బ్రతుకుందేరు మజిల్బెదన్‌ గృతక విశ్వశ్రీ విసర్జించెదన్‌ 


జీవరత్నంబు వగు నిన్ను స్వీకరించి 
వట్టి రతనాలు నాయింట వదలినాండు 
యిచ్చి బులిపించి క్రమ్మరంబుచ్చుకొనుట 
యేటి కలవాటు జేసెనో యీశ్వరుండు. 


ప్రియమారన్‌ దినరాజబాలు6 డుదయాద్రి న్నిక్కి బంగారు కుం 
చియతో నీదు మహళ్ళపై జిలుకరించెన్‌ గుంకుమశ్రీ లవే 
అయయో యెందులక యలంకృతులు చానా నీ వియోగాకులం 
బయి యాభీల విషాద నీరద శరణ్యంబైన యిక్కోటకున్‌ 


ఉడుగక (మోగుచున్న యమునోజ్వలనీల తరంగపంక్తి క్రుం 
గుడు పడియున్న నా హృదయగోళములోని విషాదవల్లకిన్‌ 
దడయక మీటసాగె నొకేనాడు ముదం బొడ గూర్చు సృష్టియే 
బెడసి మటొక్కనాండు పరివేదన కగ్గము సేయు జీవులన్‌. 


నిన్ను నుదరంబులో దాచుకొన్న మహికి 
రత్న గర్భాఖ్య నేండు సార్థక్య మయ్యె 

నీవు తలమిద దాల్చి మన్నించు కతన 
వసుధ నొక బొగ్గు కొహినూరు వజ్రమయ్యె 


జాషువ రచనలు- 2 డు ౧) ముంటాజమవాలు (0 


పరుగులు వారు నీ సమయ వాహనమున్‌ నిముషంబు వెన్మకున్‌ 
మరలిచి దాటిపోయిన సమంచిత సౌఖ్యములందు వేడ్మకున్‌ 
గురియగుచున్న నా వెడంగు కోర్కె నెజీంగెనొ! యశ్వరాజముల్‌ 
దరహసితం బొనర్చెడు విధాన సకిల్చెడి సాహిణంబులన్‌ 


గుజకలు లేని వింత కనుగూరుకులం బవళించి యెన్నండో 
పరమ పదించి పోయిన నవాబుల రాణులు తోడునీడగా 
జరుపుము నీ యనంతమగు స్వార్దికయాత్ర, పవిత్రమైన నీ 
చరితము నాలపించుచు6 బ్రశాంతి వహింతుం గళిందజా తటిన్‌. 


ఉల్లమున దుఃఖభారము 

పెల్లింత శమింప రాజు విలపించి, మనో 
వల్లభ సమాధి నిర్మా 

ణోల్లాసము చెంగలింప నుద్యుక్తుండై. 


చాటింపించె నరేంద్రుండు 

పేటల పల్లియల శిల్ప విఖ్యాత కళా 
వాటికలు కుట్మలింపగ 

బోటీకి సమాధి మచ్చుబొమ్మలు సేయన్‌, 


ఢిల్ల రాజ్యంబున నొక 
పిల్ల జమీందారుగిరియు బెక్కు రతనముల్‌ 
వెల్ల గజారోహణమును 
బల్లకియు న్నిర్ణయించె బహుమానముగన్‌. 


యతనముమీద బొమ్మలు తయారొనరించిరి శిల్పులెల్ల భా 
రత విషయంబు నంతటను టాలను లోహములన్‌ సహస్రముల్‌ 
ప్రతిభలు జింద నమ్మొగలురాయని (ప్రేమ రసచ్చవుల్‌ బహి 
ర్లత మొనరించు బొమ్మ గనరా దొకటేనియు వానిలోపలన్‌. 


అనుభూ త్యావేశంబుల 
జనితములగు లలితకళలు సాధ్యములగునే 
కనకపుం బోటీలకు ని 
మ్మను జేశుల మెచ్చుకోలు మర్యాదలకున్‌ 


జాషువ రచనలు- 2 Shes 


ఆదేశాన మహాదరిద్రుం దొకరుం డవ్యాహతంబైన భా 
ర్యాదుఃఖంబున గుందువాడెడంద వైరాగ్యంబు రేకెత్త ను 
న్నాదింబోలి చరించు దీనుండు శృశానక్షోణులం దుండుచున్‌ 
బూదిన్‌ ముద్దలుజేసిచేయు ననయంబుం బొమ్మలందమ్ముగన్‌ 


అతని శిరస్సులోపల విహారము చేయు కళాధిదేవి య 
ప్రతిహతమైనవాని విరవోగ్ని గడంగి సముజ్వలించినన్‌ 
జితికిన గుండెతో నతండు సృష్టి యొనర్చె సమాధి బొమ్మలం 
చితములు పెక్కులం దొకటి చిత్తములన్‌ గిలిగింత పెట్టెడిన్‌, 


షాజహాను భాదుషా యూహలో నుండి 
మాట కందరాక మసలు ప్రతిమ 
సృష్టిశిల్చ రమకు సిగమీది నగవోలె 
నవతరించె వాని హస్తమందు. 


కళలు మోహించు టొక కులీనులనే కాదు 
కులము లేదన్న వానినిం గూడ వలచు 
సత్మళాదేవతా కటాక్షంబు కతన 

సమయు గావుత ముచ్చ నీచతల బెడంద. 


జీవితేశ్వరి కిది ప్రేమ చిహ్న గాంగ 
బసిండి రేకుల గట్టింపవలయు ననుచు 
దిరిపెమెత్తుచు వాండూర తిరుగుచుండు 
(ప్రేమపొంగున విశ్వంబు విస్మరించి, 


వాని కోరిక నాలించి స్వాంతమందు 
నవ్వుకొని వాని బొమ్మ సౌందర్యమునకు 
సంతసించిన యొక శిల్చి సత్తముండు 
దాని దెప్పించి మొగలు సుల్తాను కొసం. 


పనితనమునన్‌ గుదిరికయున్‌ 
వినూతనత్వంబు గలిగి (పేక్షణ యుగమున్‌ 
దనియించు బొమ్మ నరపతి 

మనస్సులో నునిచె హర్ష మాధ్వీకంబున్‌. 


జొషువ రచనలు- 2 9 ముంటాజమవాలు 0 


'వహవా! సెహబా, సయ్యది 

బహుమతికిం దగిన బొమ్మ ప్రజ్ఞాన్వితుం డీ 
మహనీయుం డనుచు నరపతి 

బహుభంగులం బొగదె నిఖిల పండితుల సభన్‌. 


అవమతియు లజ్ఞం బెనగొన 

స్తవము సలుపు టెట్టు లయినం దప్పనిసరియై 
“అవునవు చిత్త ముచితిమని 

నవాబునకు మాటు పల్కి నా రీర్న్యాళుల్‌. 


నృపుండు రసజ్ఞుంటందు రిది యెక్కడివింత యభాగ్యు నొక్క నిన్‌ 
శ్వపచుని గౌరవించు తలవంపులుచేసె ననల్ప కల్పనా 

నిపుణుల మంచు ధర్మము గణింపక కొందటు ముచ్చటించి రూ 
రుపులు నిగుడ్చుచుం బతి పరోక్షమునన్‌ కులపక్షపాతులై. 


రాజు పతీవియోగి బయిరాగియు బెండ్లములేని దీనుం డ 
వ్యాజము లిట్టివారి సహవాసము లింతయకాని యీ పరి 
వ్రాజకుం డేటి శిల్పి నరపాలకుం డేటి పరీక్షకుండు సా 
మాజికు లింద జుండ నని మచ్చరకించిరి కొంద జుబ్బునన్‌. 


చదువవచ్చు గ్రంథ సముదాయ మంతయు 
కృతులలోన నెరసు లేరవచ్చు 

రసము సృష్టిచేయు ప్రజ్ఞావిశేషంబు 
సాధనమున రాదు చదువు గాదు. 


ఫిరదౌసీకవి కన్న పండితులు సూఫీకన్న విద్వాంసు లుం 

దురు భాషాజలధిన్‌ మధించిన మహాత్ముల్‌ భావనిర్మాణ చా 
తురి మాధ్వీరససృష్టియుం జిలుగుంముద్దుంబల్కు కుల్మింపులున్‌ 
గురు శుశ్రూషల నబ్బునే యసమశక్తుల్‌ జన్మసాఫల్యముల్‌. 


ఏదో కొంత కళావిశేషములుగా దీ చిత్రరాజంబునన్‌ 
గాదన్నన్‌ ఫలమేమి? యీ కటికు వ్యాఖ్యానంబు లీ రిత్త వా 
గ్వాదంబుల్‌ పని సేయునే ఇతని భిక్షాహస్తమం దే మహా 
వైదుష్యంబు వసించునో యనుచు సంబాషించిరుద్యన్మతుల్‌, 


జాషువ రచనలు- 2 aD ౧ ముంటాజమహాలు (0 


ఆ నిటు పేదవానిని మహాసభకున్‌ బిలిపించి మంత్రులున్‌ 
దా నెదురేగి తెచ్చి తన దాపున నున్నతపీఠి వాని నా 
సీనునిం జేసి క్రాంబసిడి చేలములుం బదివేల నిష్మముల్‌ 
గానుకం జేసె నమ్మొగలుకాంతుండు భూరికళావిధేయుండై. 


సులతానాగ్రణి! మీ కళాభిరుచికిన్‌ జోహారు భార్యా వియో 
గులు మీకియ్యదె సానుభూతి వినుతోక్తుల్‌ మీ సభాశాలకున్‌ 
వలపు ల్మీసమదృష్టి దార్ధృతకుం గ్రైవారంబు మీ నేలకున్‌ 
కులుకు న్నె మ్ముల తఖ్లుకుం దిశల నిగ్గుల్‌ దేరు మీ కీర్టికిన్‌, 


ఆనందించిరి మీ పితామహులు వీరాగ్రేసరుల్‌ బూర్వ సు 
ల్తానుల్‌ బాబరుమాయునాదులు కృతార్ధంబయ్యె మీవంశముల్‌ 
పూనెన్‌ జక్కని సొధభూషణములన్‌ ముక్తాఫల (శేణీతో 
లేనవ్వుల్‌ విరజిమ్ముచున్న యది ఢిల్లీ కన్య మీ కౌంగిటన్‌. 


హిందువులు ముసలుమానులు 

బందుగులం బోలి “భాయిభాయి” యనుచు నిం 
పొందెదరుగాక మీ య 

ర్ధేందు పతాకంబు నీడ నృపతివతంసా! 


ప్రొచ్చె మొకింత లేని పరిపూర్ణ కటాక్షము విస్తరించి నా 
బిచ్చపు గిన్నెలోం బసిండి బియ్యము బోసిన దానవీర నీ 
పచ్చల బాహుశాఖి చలువం జెలువారి కళాలతాంతముల్‌ 
విచ్చి రహించి భారత సవిత్రికి బొల్బుత మంగదంబులై. 


ఆసలు సంహరించుకొని యాకటి కింత భుజించి యెట్టులో 
వాసరముల్‌ గమించెడు నభాగ్యున కంగన గోలుపడ్డ స 
న్యాసికి నాకు నీ పసిడి నాణెము లేల కళాసరస్వతే 

దాసులు పెక్కులుండెదరు తన్సుము వారి శరణ్యశూన్యులన్‌. 


మొగలు నవాబు శేఖరుల పూజ్యనభాంతరమందు సత్మళ్రా 
జగమున నా పరిశ్రమ ప్రశంసితమయ్యె పసిండి పూజలన్‌ 
దిగులు సగంబు దీరె గరుణించి పరిగ్రహ మాచరింపుండీ 
నగదును క్రమ్మరం దమ ఘనంబునకు న్నజరాన వెట్టుదున్‌. 


జాషువ రచనలు- 2 0 ముంటాజమవహాలు 0 


నావలె వియోగ బాధా 

జీవులయిన మొగలు రాజశేఖరులను మీ 

కీ విప్రయోగి కాన్మ ము 

దావహమయి చిత్త శాంతి కనుకూలించున్‌. 


అతండట్టు లాడి పసిండియు 

రతనములు పరిత్యజించి ప్రతిమవలె సభా 
యతనం బంతయు నిశ్చే 

ష్టీతమై కనుచుండ నాలసింపక చనియెన్‌. 


ఇతందొక దేవదూత, కలరే? యిటువంటి మహానుభావు లీ 
వితముగ పెన్నిధానము లభించినదాని తిరస్మరించు ధీ 
యుతులు మదీప్పితంబును ఫలోన్ముఖముం బొనరింప మానవా 
కృతి జనుదెంచియున్న జగదీశ్వరుండో పయగంబరో యగున్‌, 


అని యాశ్ళర్యపరీత చిత్తుడంయి రాజా వగ్గు నగ్గీంచి త 
ద్ధనముం బేద పకీరుసాహెబులకున్‌ దానంబు గావించి చ 
య్యన దర్భారుముగించి లేచి మణిశయ్యాగారమున్‌ జేరె మో 
గె నగారా నవుబత్తు లాహ్నిక శతఘ్నివ్రాతమున్‌ గోలగన్‌. 


పిలిపించెన్‌ బహుదేశ తక్షకతతిన్‌ విఖ్యాతులౌ గ్రీకు శి 
ల్బుల ముంటాజి సమాధి నిర్మితికి ప్రోవుల్సేసె ముక్తావళుల్‌ 
నెలజాల న్మలిపించె నద్దములకంటెన్‌ నిద్దముల్‌ గాంగ వె 
న్నెలరేలన్‌ నెలరేని బింబమునకున్‌ దీప్తుల్‌ ప్రసాదింపగన్‌, 


యమునాతీరము నిండినా రఖిల శిల్పాచార్యులున్‌ సత్మళా 
సముదగ్రుల్‌ వరిగింజపై కలికి పూజల్‌ సెక్కంగాంజులు ధీ 
రమణీయుల్‌ ఘనవాస్తుశాస్త్ర నిపుణుల్‌ బ్రాకశ్చిమావాసులు 
న్న మిత (ప్రజ్ఞలు నేల యీనిన విధానన్‌ తన్ఫృపాహూతులై. 


పరిశీలింపం దొడంగినారలపరబ్రహ్మల్‌ మహాశిల్పులీ 
శ్వరసృష్టిన్‌ బహుపుష్పవల్లరుల సాజంబైన నిర్మాణమున్‌ 
గరమాకర్షకమైన వస్తుతతి లోనన్‌ డాగి లోకంబు న 
చ్చెరువున్‌ గొల్పు విశేషముల్‌ దెలిసి హర్షీభూతచేతస్సులై. 


జాషువ రచనలు- 2 0 ముంటొజమవాలు 0 


ఏ వన్నె గల తీవె కే పచ్చ సవరింప 
జెలువాటునో దాని చిలికిజేసి 

ఏ పుష్పదళమున కే పుష్యరాగంబు 
సరిపోవునో దాని సంఘటించి 

ఏ కిసొలంబున కే కెంపు జోడింప 
కొమరారునో దాని కూర్చుజేసి 

ఏ గులాబీ మొగ్గ కే రవ్వ బొదిగింప 
నందగించునా దాని నతుకుబెట్టి 


ప్రకృతిసిద్ధమైన వన్నెతో వన్నెకు 
చెలిమి గలిపి భావముల నిమిడ్చి 
చలువరాతి ఫలకములు దీర్భసాగిరి 
చిత్రచిత్ర గతుల శిల్పివరులు 


రసికుల విమర్శనా వితర్మముల కతన 
బహుకవీశాన మోహన వర్ణనముల 
బుడమిగల వాజ్మయం బెల్ల బొగరుబట్టె 
పడంతి ముంటాజి టాజియె పొడమువేళ, 


శిలలకుం బ్రాణము గలదను 

పలుకు నిరూపింప నుపల ఫలకమ్ములపై 
మొలిపించినారు శిల్తులు 

పలు వన్నెల లతలు నేర్చుం బరిమళ మొలుకన్‌ 


కలము నందుకొను కవివరేణ్యుని (మైల 
తలలు వంచు శబ్దముల విధాన 

నాటి శిల్చిచెంత నవనీతమును బోలి 
మెత్తదనముం దాల్చి మేటి శిలలు. 


తొకినం గందునోం యనువిధంబున జాలకు సౌకుమార్వ పుం 
బోకడ లద్దు నేర్పరులు ముప్పది ముగ్గురు శిల్పు లాత్త 

కైక చమత్కృతుల్‌ బొదిగి యిర్వదియేండ్లు శ్రమించి భారత 
ప్రాకృత శిల్చసంపదకుం బ్రాణమువోసిరి శాశ్వతంబుగన్‌. 


కుమిలిన పాదుషా హృదయ కుండమునన్‌ దలక్రిందులైన వి 
శ్వముల వికార నాట్యరభసంబున రేగిన వేదనా పరి 
భ్రమణమునందు జింది వెలివాణీన వెచ్చని కంటినీరు తా 
జమహలు జాలపై నుదయ సంధ్యలం బొల్బు హిమచ్చలంబునన్‌, 


జాషువ రచనలు- 2 100 ౧ ముంటాజమవాలు 0 


రాణి మనస్సువోలి మధురంబయి, ముత్తెపుంజిప్పలోని పిం 
గాణి చెమక్కులన్‌ ధవళకాంతులుజిమ్ముచు చంద్రకాంత పా 
షాణపు టింపుసొంపుల దిశల్‌ వెలిగించెడు టాజిపొంత ని 
ద్రాణములై నశించు నమృతాంశుని పున్నమినాటి పోడుముల్‌. 


ప్రతిబింబించు గులాబి మొగ్గల కనుప్రాసంబులై తచ్చిలా 
లతలున్‌ గాలికిం దూంగుపోలిక మహోల్లాసంబు గల్పించు న 
ద్భుతమై తాజమహాలు ద్వారములపై ముద్దారు శిల్బంబుతో 
బ్రతిరా దీశ్వరశిల్పమున్‌ మనసులన్‌ రంజించు మర్యాదలన్‌. 


ఏబదా రక్షరంబుల నెసక మెసంగు 
కలికి భాషకు తెలుంగున కలివిగాక 
అలవియే తాజ్‌ లావణ్య మభినుతింప 
తదితరం బైన భాషా వి తానమునకు 


“కలదే స్వర్గము లాతిచో! కలుగ నిక్కంబిద్దియే నీతిమం 
తుల విశ్రాంతినికేతనం” బనెడు సూక్తుల్‌ ద్వార బంధంబులన్‌ 
విలిఖింపించె 'నవాబు శేఖరుందరబ్బీ పారసీ భాషలన్‌ 
గలిమిన్‌ జాటుచు తాజి సోయగము వ్యాఖ్యానింపగాం నేటికిన్‌. 


పున్నమకు టాజి కేగతి 

సన్ని హితం బైన మైత్రి సమకూరిచిరో 
కన్నెకు యౌవనమటు లు 

త్సన్నంబయి మిన్ను ముట్టు తద్రో చిస్సుల్‌. 


తొడరి విశ్రమించు తుది సుత్తి దెబ్బతో 
వట్టిపోయె శిల్బవరుల ప్రతిభ 
షాజహాను దీక్ష సఫలీకృతం బయ్యె 
మొగలు కీరి మొదటి మొగ్గ దొడిగె. 


అది మహారాజు భగ్నాశయములయందు 
పుష్పితంబైన నెలజాల మూత కవిత 
అదియె మానుష భావ నవ్యతలతోడ 
ప్రజ్వలించెడు నజ్ఞాత వాబ్ముయంబు. 


జాషువ రచనలు- 2 ౪ ౧ ముంటొజమవాలు 0 


అగుపించు నచ్చోట నవధి దాంటిన పాదు 
షాల హేరాళ భాస్వద్విభూతి 
నిండారు నచ్చోట నిత్యనూతన విక 
స్వరమైన యానంద పరిమళంబు 
నినదించు నచ్చోట ననుకూల దాంపత్య 
విశద రహస్య గంభీర గీతి 
విహరించు నచ్చోట విరహ వేదనతోడ 
మానవేంద్రుని భగ్న మానసంబు 


వేయి చంద్రుల చంద్రికా విలసనంబు 
పరిసర క్షేత్రముల జింది ప్రతిఫలింప 
హాయి గల్పించు తాజి కుడ్యముల మీంద 
గుసగుసలువోవు నైలింప కువలయంబు. 


నరప మిథునంబు మృత్యనంతరము నందు 
నాశ్రయము లేక దిశల నల్లాడుచున్న 
పావనంజైన ప్రమహిరావతంబు 
మొరయుచున్నది పెను టాజి బురుజులందు. 


అహరహము టాజి సౌందర్య మపహరింప 
నడుపుచున్నాండు కాలంబు తస్మరుండు 
మొదటి క్రొత్తదనము చెక్కు చెదర దిపుడు 
సత్మృతుల పొంత సాగునే సమయ బలము? 


ఘనతన్‌ జెందిన యందగత్తెయగు నాగ్రారాణి ముంటాజి చే 
సిన పుణ్యంబును బోలి తాజమహలున్‌ సృష్టించి సంతృప్తులై 
చని రుద్యన్మతులైన శిల్బలు మహా షాజాను భూజానియున్‌ 
దనివిం జెందె ప్రియాముఖాంబుజము సందర్భించుచున్నట్లుగన్‌ 


జొషువ రచనలు- 2 


రాజు కడగొట్టు తనయుం డౌరంగజీబు 
అన్నల వధించి పీఠంబు నపహరించి 
యనుగు తండ్రిని చెజసాలయందు నునిచె 
వికటములు సుమ్ము కాలమాంత్రికుని పనులు. 


౧ ముంటాజమవాలు 0 


అ(గజారుణ రక్త పంకాకింత మగు 
పాణియుగమున నల్లాను ప్రస్తుతించె 
నమ్మహా హత్య తనది గాదన్న యట్లు 
సన్నుతుల నంది దైవంబు మిన్న కుందె. 


అతని ముత్తాత సుతునకై యసువు లొసంగె 
నతండు దండ్రిని బట్టి బంధితునిం జేసె 
తాత సౌమ్యుడు మనుమం డుద్దండమూర్తి 
గుణములకు వంగడంబు కారణముగాదు. 


జనకుండు భోగి కూరిమి 

తనయుండు విరాగి భీన్నత్వంబుల నె 
ట్లొనగూడి రొక్కొ తండ్రియు 

దనయుడు విధి చిన్న కొంటెతన మొనరించెన్‌, 


కళలు కళ దప్పె దేవళ 

ములు మూలం బడియె హిందు ముసిలిమ్ములలోం 
దలసూపె భేదభావము 

తలపన్నుదయించె, శాంతి తలక్రిందయ్యెన్‌. 


అంతడు ఖురాను వ్రాసి ధన మార్జనచేయుచు కష్టజీవియై 
బ్రతుకుచు నేలపై తనువు వాల్చుచు రాజ్యము చేయుచుండె నం 
చితమగు భక్తి తత్పరత స్వీయమతోద్ధరణకై దీక్ష శు 

ష్మిత తనుం డై సతం బుపవసించుచు రాచఫకీరు పోలికన్‌. 


గుడిగుడి సేవింపండు పొ 

ల్పడండు మజా సేయు మత్తువస్తువులను న 
య్యొడయండు పరికింపడు పెర 
పడంతుకల నెజపు నేక పత్నీ వ్రతమున్‌. 


చక్కా డెన్‌ విమతస్థులన్‌ గరకు టీర్య్యాస్వాంతుండై నిప్పులన్‌ 
(గ్రక్కెన్‌ గాఫరులంచు హైందవులపై6 గల్పించె నానా వ్యధల్‌ 
మక్కా యాత్రికులన్‌ దనించె విలసన్మాణీక్య భిక్షాఫ్లతిన్‌ 
జిక్కే యౌం దలతిక్క భక్తి కతనన్‌ నిత్యంబు మర్యాలికిన్‌. 


జాషువ రచనలు-' 2 1 ౧ ముంటాజమహాలు 0 


తనకుం బట్టిన పిచ్చి నల్వురకు రుద్దన్‌ జూచు వద్దన్న యా 
తని నిందించి శపించి పోవు బరమార్ధం బెల్ల సాధించి తె 
చ్చిన వానింబలె విజ్ఞవీగు భువన (శ్రేయోభరం బంతయున్‌ 
తన నెత్తిం బడినట్టు దుఃఖపడు నాత్మన్‌ భక్తు డుద్రేకియై. 


సకల లోకమునకు సంతోషకరమైన 
మధురమైన తాజమహలు హొయలు 
పాదుషాహ మనసు వలపింప లేదయ్యె 
భక్తి తోడ కళకు పొత్తు లేదు. 


మనుజులకు నెల్ల దైవంబు మహితు6 దనెడు 
గౌరవార్థంబు గల యలంఘీరు బిరుదు 
దాల్చి నౌరంగజీబు డుద్దండలీల 

నృపతి వలె నన్న బిరుదుల కేమి కొదువ. 


అతని పేరు విన్న నఖిల భారతభూమి 
దద్దరిల్లి కంటతడి వహించు 

నతని గుండెలోన ననయంబు నినదించు 
ఘన శివాజీ వాజి కఅకు హేష, 


కట్టెదుటన్‌ మహోజ్వలముగా వెలుగొందుచు తాజిమాలు చూ 
పట్టుచు నూరడింప నలబంధనగేహమునందు వృద్ధ స 

(మ్రాట్టు మహేంద్రతుల్యుం డవురంగుని కూరిమి తండ్రి కాలమున్‌ 
నెట్టుచునుండె జీవములు నిల్చిన పీనుగు వోలె దీనుడై, 


ఎండ గాసెడు ధారుణీ మండలమున 
కలికమునకైన పగవాండు గానరాని 

చక్రవర్తి కిం దనయుండె శత్రువయ్యె 
విధి విరోధింప జరగని వింత గలదె? 


ఏడేడుల్‌ జెజసాలలో నవసి రాజీ లోకముం బాసి, పూ 
బోడిం బ్రేయసిం జూడంబోయె దివికిన్‌ ముంటాజి గోరీ కడన్‌ 
జోడింపంబడె షాజహాను తనువున్‌ స్రుక్కెన్‌ మొగల్‌ పీఠ మి 
ట్లేడుల్‌ పైకొనుచున్న టాజి నిలిచెన్‌ స్మృత్యంకమై నేంటికిన్‌. 


జామవ రచనలు- 2 ౧ ముంటాజనువాలు 0 


ఇరువురు నొక్కచోట శయనించిరి తాజమహాలు నీడలం 
దిరువురు విస్మరించి రితరేతర పూర్వకధానకంబు ల 
య్యిరువురు కీర్తి మూర్తులు మహీవలయంబును హెచ్చరించుచు 
న్మజువక వారి నిశ్చల సమాధుల మీంద నమాజు జేసెడిన్‌. 


రాణివిడచిపోయె రాజు నొంటరింజేసి 
రాజు విడచిపోయె రాజ్య రమను 
రాజ్యరమయు విడిచె రాజులం బెక్కండ్ర 
తాజి విడువలేదు రాజసంబు. 





జాషువ రచనలు= 2 ? ముంటాజమవాలు 4 


డౌ దాశరథి రంగాచార్య లటినిలు 


చదవండి! 


7వ సంపుటం; 
8వ సంపుటం; 
9వ సంపుటం: 


పన్నెండు సంపుటాల్లో 
చదివించండి!! 
రూ, 
చిల్లర దేవుళ్ళు (నవల) 50 
: మోదుగుపూలు, మానవత, శరతల్బం, 
దేహదాసు ఉత్తరాలు 120 
జనపదం 100 
మాయజలతారు, రానున్నది విది నిజం, 
పావని, నల్లనాగు (నవలలు) 150 
జీవనయానం 175 
అనువాద నవలలు 
(దేవుని పేరిట, ఉ(ప్రన్‌ జాన్‌ అదా) 125 
అనువాద కథలు 80 
అక్షర మందాకిని 200 
రణభేరి, రణరంగం 
(సమర సాహిత్య సంకలనాలు) 140 


10వ సంపుటం: కవితా కాదంబిని (మానస కవిత, జనరంగం, 


ఉర్దూ మదిర, భారత సూక్తము) 80 
11వ సంపుటం: (శబ్దశ్వాస) వ్యాసాలు-వచనాలు 125 
12వ సంపుటం: అమృతం గమయ (నవల) 160 


(ప్రతులకు; 


విశాలాంధ్ర బుక్‌ హౌస్‌లు & ప్రముఖ పుస్తక విక్రేతలు. 


కాందిచీకుయరు 


అంకితము 


'పైదలి మిన్నయుం గడువు పండిన చల్లని తల్లి, దొడ్డ ము 
త్రెదువ, రామిరెడ్డులఘుదాతృ్భ సతీమణి, కీర్తిశేషురా 
లాదరణీయ మంజుల గుణాలయ! సాధ్వి! సుదర్శనాంబ, స 
మ్మోద మెలర్ప నాదు కృతి పుష్ప వనంబు నలంకరించుతన్‌! 


వినుతింపందగు నీ మనోహరుండు గంభీర స్వభావుండు, నీ 
కనుల న్నిత్య నివాస ముండిన శుభాకారుండు, నీపేర నీ 
తెనుంగుం గబ్బము వ్రాయంబంచె ననురక్తిన్‌ దాల్బు మమ్మా! సుద 
రృనదేవీ! ఘనదేవభూముల మహాంధ్రజ్యోతి ముట్టింపంగన్‌. 


పొలిచెన్‌ గ్రమ్మర సింహ పత్తనమునన్‌ ముత్యాల పందిళ్ళు (క్రొం 
దెలుంగుం గైతకు నీ మనోహరుని దాతృత్వ ప్రభావంబునన్‌ 
నెలవేర్చడ్డది నా కవిత్వమునకు న్మీ వంగడంబందు, ధీ 

గల తల్లీ! నిను గూడి నేర్వంగల దింకం టబ్రోన్నతాకూతముల్‌. 


సంతానంబుల నీడలన్‌ విరుల సెజ్జల్‌ నీకు గల్పించుచున్‌ 
బంతుల్‌ దీరి నిలింప కన్యకలు నీ పాదంబు లొత్తన్‌ సతం 
బంతుం బంతును లేని సౌఖ్యముల నైక్యంబందు నీ వెట్లుగా 
సంతోషింతువొ! తల్లి! మత్కృతి భుజిష్యా సాహచర్యంబులన్‌. 


పూజాభాజనమైన తిక్కవరపుం బుణ్యాన్నయాయంబునన్‌ 
దేజోరేఖలు దిద్దినా వలఘు పాతివ్రత్య ధర్మంబులన్‌ 
సౌజన్యంబున, నో సుదర్శన మహాసాధ్వీ శిరోరత్నమా! 
గాజున్మెట్టియగల్లు నీ మృతి యలంకారంబు నీ కీర్తికిన్‌. 


భౌతికమైన యీ తనువు వాసి, యనంత యశశ్ళరీరవై 
యాతనలేని స్వర్ణవిషయంబునం గాపురముండియున్‌ దయా 
శీతల దృష్టి నాదు కృతిం జేకొన నాథునిలోన నుండి కెం 
జేతులు సాంచు నిన్ను నుతిసేయుదు నమ్మ సుదర్శనాంబికా! 


చల్లని చూపులం బడుచు సంపద నిత్యము నృత్యమాడు నీ 
యిల్లు సమస్త భోగములకెల్ల గదా? (త్రిదశాలయంబు నె 
ట్లొల్లితి వమ్మ?నీకు నయి యుమ్మలికింపని వేళలేదు నీ 
వల్లభుండున్‌ సుతాసుతులు బాంధవులుం బరిచార మాప్తులున్‌! 


ప్రతిబింబించెడి నీ స్వరూపము దివారాత్రంబులు న్నేటికిన్‌ 
బతి నేత్రంబులం గర్లవీథులం బ్రతిధ్వానించు నాలాపముల్‌ 
మతి లోకోత్తరులైన మీ మధుర దాంపత్యంబు వర్ణించి, మా 
నితమయ్యెం గవికోటి, రెడ్డిదొరసానీ, నీకు గైవారముల్‌. 


చెరయం దున్నది చిన్నకూతురు, కళాస్వీకార దీక్షానిరం 
తరుండై పుత్రుం డమేరికాకు జనియున్నాం డమ్మ! నీ పెద్దకూ 
తురుం దక్కుంగల బిడ్డలుం గొలువ నీ దుఃఖంబునన్‌ జీవితే 
శ్వరుం డున్నాం డెటు కొలు నిల్పినది దేవస్వామి లోకంబునన్‌? 


అరవిందుం బరిపూర్ణ మానసమునన్‌ ధ్యానించి, యేత ననీ 
శ్వర సందర్శన లబ్దిచే సకల తృష్టావార్థు లింకించి, త 
చ్చరణ స్పర్శం బునీతవై, స్వకుల కాసారంబు శోభిల్లగా 
అరవింద ప్రభ నుల్లసిల్లితివి, ధన్యా! గేహినీ రత్నమా? 


రామకృష్ణుని కృపా రమణీయ దృక్కుల 
సంచార మొనరించు చలువదనము 
రమణ మహర్షుల కమనీయ వాక్కుల 
కాపురం బొనరించు కమ్మందనము 
(ప్రథిత పోతన భాగవత కథా రచనలో 
చింది చిల్కిత చిదానంద బలము 
జీవితేశుని సమంచిత చరిత్రమునందు 
గర్భితంబై యున్న కరుణ రసము 


అలవరించుకొంచు నాదర్శ గృహిణివై 
చల్లినావు ప్రేమ సౌరభంబు, 

నీవు నిల్చి చన్న నిత్య నూతన కీర్తి 
దసిలిపోదు శ్రీ సుదర్శనమ్మ! 


ఎలబ్రాయాన ధరాహితార్ణమయి ము న్నేసాధ్వి సంతాన మీ 
తెలుగుం దేశములోం గఠోరమగు బందీగేహముం జేరి, ని 
శ్చల కీర్తిం గడియించె? సద్దుణ గరిష్టా! సుస్టిరత్యాగ శ 

క్తులు నీ స్తన్యములో రహించు నను కొందున్‌, రెడ్డి రాజ్జీమణీ. 


కలహ జ్వాలలం గ్రాగు పేదలకు భిక్షా దానమున్‌ జేయుచున్‌ 
జెలిమి న్నీ పతి రెండు పక్షములపైం జిల్మెన్‌ సమానత్వమున్‌ 
గలంతన్‌ జెందక, యావదాంధ్ర మెలమిన్‌ బ్రశంసింప, నెల్లూరిలో 
పొలంతీ: యీ శుభవర్తమానము నిలింపుల్‌ మెచ్చం జాటింపుమా! 


ఎలమి న్నీపతి పంచభక్ష్యములతో నేటేట దన్సున్‌ దరి 

ద్రుల నీపేర నుగాది పుణ్యదినమందున్‌, వస్రదానంబులన్‌ 
సలుపు న్నేటికిం, దృప్తజిహ్వలు సహగస్రంబుల్‌ నినున్‌, నీ కుమా 
ర్తెల, నీ పుత్రుల, నీ మనోహరునిం గీర్తించున్‌ సమం చద్దతిన్‌, 


దంపతుల కిరువురకు నను 

కంపాగుణ మొక్క లీలం గలుగదు ధర, పు 
ణ్యంపుం దంపతులకు మీ 

కింపారుట (ప్రజల సుకృతమే హేతు వగున్‌. 


నిరతంబున్‌ నిరుపేదలం దలంచి కన్నీరించుచున్‌ సత్మళా 
దరణవ్యగ్ర మనస్మతం దనరు నాత్మస్వామికి న్నీడగా 

ధరణి న్నిల్వక దాటిపోయితి మహేంద్రక్షోణికి, న్నీ హృదయాం 
తరమందున్న రహస్యమున్‌ దెలియ సాధ్యంబోనె మాబోంట్లకున్‌? 


నీ చరితంబు సత్మవుల నిర్మలవాణికి గూర్చె వర్ణనా 

ధీ చతురత్వముం, గులసతీమణికోటికి గౌరవంబు, నీ 
పూచిన కీర్తిచేం దెలుగుం పుణ్యపురంధ్రి సముజ్వలించియున్‌ 
దాచికొనెన్‌ భవత్తనులతం గబళించి కృతఘ్న చిత్తయె. 


నీ నిజనాయకుండు కరుణించిన సత్మవికోటిలోపలన్‌ 

నే నొకరుండ, నాదు కృతి నీదు గళంబు నలంకరించి, స 

న్మానిత మైనచో దివిజనాథుని సంస్కృత సత్మవీశ్వరుల్‌ 

బూని ప్రశంస సేయుదురు పూత మెటుంగు తెలుంగు. బోడుముల్‌. 


మగని మనో విశుద్ధమణి మంటపసీమల నచ్చుపడ్డ నీ 
యగణిత సుస్వరూపమున కచ్చట నిచ్చట పూజసేయం గ్రొ 
న్నగవులతో నెదుర్మొనెడు నాకృతి, నీ పతి మేలి మన్ననన్‌ 
మిగిలిన పూజ్యవర్తన సుమీ! ప్రమదంబున నాదరింపుమీ! 


అలఘు పట్టాభి రామాభిధానుని మేలి 
బంగారు కడుపున బ్రభవ మంది, 
రామిరెడ్డి గుణాభిరాముని ప్రణయంపు 
దొరసాని యగుచుం గాపురము చేసి, 
కొడుకులు గూతులుం దొడవులుగా దొడ్డ 
మాతృతా విభవ విఖ్యాతి నలరి 
ఘనతరంబగు శీలమున సింహపురిరెడ్డి 
ననబోండ్లలో ఘరానా వహించి 


తనివిం జెందిన భృత్య బాంధవ సహస్ర 
భావసీమల నిత్యనివాస మున్న 

శ్రీ సుదర్శనదేవి మంజీర రవళి 

సతము నినదించుగాత మత్కృతి ముఖమున! 


సరవిం బెండిలియాడె రెండవ తనూజన్‌ నీదు తమ్ముండు, మం 
తిరి గోపాల మనీషి, నే డతండు జాతీ యోద్యమావేళ బం 
ధరుండై బంధితుం డైనవాండు, చెరయందున్‌ భర్తతో భార్యయున్‌ 
జెరకుంబోయె, సతీత్వ గౌరవ శుభ శ్రీలం బ్రతిష్టించుచున్‌. 


నీవున్‌ ఖద్దరు దీక్షతో మెలంగి, గాంధీ శాంతి సన్నాసి యా 
జ్ఞావర్తిం బ్రియు నంపవో చెల కనూనంబైన హర్షంబునన్‌! 

నీ వైరాగ్యము ద్యాగముం (బ్రబలమై నీ సంతతిం జెందె, నీ 
కీ వృత్తాంతము కర్ణపేయమగుగాదే వీరపుణ్యాంగనా? 


గొనముల్‌ పొంపిరి వోవు నీ వలపు 
టుగ్గుబాలతో బొత్ఫి సీ 

యనుగుం గూతులునుం గుమారకులు 
విద్యాబుద్ధల నేర్చి తం 

డిని మెప్పించిరి, వంశముం దనివిజెందెన్‌ 
దల్లి! నీవంటి సా 

ధ్విని సేవించి మదీయ కావ్యము 
శుభాప్తిం దేలి వర్ధిల్లుతన్‌ 


నియతిమెయి జరుగు తిక్కన 

జయంతి సందర్భమందు సత్మవులకు నీ 
ప్రియుం దొసంగు నూరునారులు 
స్వయముగ నేటేటం గూర్మి జనకుని పేరన్‌. 


నివసింపదమ్మ! నీ ధవుని మానసమందు 
విశ్వనాశక కులద్వేష లవము 
విహరింపదమ్మ! నీ గృహమేధి కడకంట 
నిందార్హ మగు గర్వనీరదంబు 
ప్రభవింపదమ్మ నీ ప్రాణేశ్వరుని నోట 
వెగటైన యొక చిన్ని వేడిమాట 
యెడబాయదమ్మ నీ హృదయేశ్వరుని జిహ్వ 
స్తవనీయమగు సత్యసౌరభంబు 


సాగ దెన్నండు జీవితేశ్వరుని పదము 
కలుషితములైన వక్రమార్గములయందు 
(ప్రేమితంబైన నీదు పవిత్రమూర్తి 
మాసిపోలేదు తల్లి నీ మగని యెడద. 


గురుదేవుండని గాంధిచే నుతులు మొక్కుల్‌ గాంచి విశ్వంభరా 
భరితోద్దాఢ యశస్సు గాంచిన కళా పాథోధి, ఠాగోరు న 
కృణదీరం భజియించి నీ కొమరితల్‌ గారాబుం బుత్రుల్‌ సప 
దరుండున్‌ లీల గడించినారలు ప్రసిద్దంబైన విజ్ఞానమున్‌. 


శాంతినికేతనంబున బ్రశాంతమరుత్తులు వీచుచోట, భా 
స్వంత సమానతేజుం డల వంగకవీంద్రుడు విశ్వభారతీ 
కాంతకు గీతికాంజలిని కంఠమునన్‌ గయి సేయువేళ నీ 
సంతతి యభ్యసించె కవి సన్నిధి దేశహితైక దీక్షలన్‌. 


శ్యామలదేవి నీ వలపు చక్కని పెద్ద తనూజ, భూరి వి 
ద్యామహనీయయై యనుంగుం దండ్రి మనస్సు హరించి, స్వీయ వం 
శామల కీర్తికిన్‌ దళుకు లద్దినదమ్మ సుదర్శనాంబికా! 

నోముల నోచినమ్మల తనూభవ లజ్ఞలుగా జనింతురే? 


ఏపారు ముక్కుపచ్చల 

పూపవయస్సు ననం దెల్లుం బువుబోడులలో 
దీపమయి తాల్సె నతి వి 

ద్యా పుప్పిత సుప్రతిష్ట యం. యే., బిరుదున్‌, 


అమెరికాఖండ దివ్య సభాంతరముల 
బత్రిక లలంకరింప నుపన్యసించె 

ప్రథమ పుత్రుండు పట్టాభిరామిరెడ్డి 

మొన్న మొన్నన, సుతుల యభ్యుదయ గాథ 
నీ శ్రవోలంకృతంబుగా నెగడుగాదె? 


ఇంతులకు నెల్ల మేలిమి 

బంతి యగుచు విభుని మెప్పువడసిన లక్ష్మీ 
కాంతమ్మ త్యాగమునకున్‌ 

సంతోషించెదరు నేండు జాతి ప్రముఖుల్‌, 


అనసూయ కుద్దియగు నీ 
యనసూయాంబిక సముజ్ఞ్వలాదర్శ గుణో 
ద్ద, యనుంగు దండ్రి కన్నుల 
యనురాగము జూరలాడు ననవరతంబున్‌. 


శ్రీమతి శకుంతలాంబ, సు 
థధామంజులవాబ్న ధాన! భాతృత్వగుణ 
శ్రీమహిత, సేమ మిచ్చట, 

భ్‌ మానసమూర్తి విభుండు నెగడు న్ఫుభియి. 


శివకుమారరెడ్డి చిన్ని నీ కడగొట్టు 
ముద్దుపుత్రు డెల్ల విద్దియలను 
గడనసేయుచుండె, ఘనతరంబైన నీ 
(ప్రేమవృష్టి, విస్తరింపు మమ్మ! 


పరహితమతి గోపాలయ 

చెరసాలకు నగ్గమగుచు జీవిత మెల్లన్‌ 
గలఅకుల, బడియెడి, నీ సో 

దరులు న్నిను బోలె, పుణ్యతములు పురంధ్రీ! 


పసితనమునం దన మెయింగల 

పసిండి నగ లెల్ల దేశభక్తుల కిడి వం 
గసమున కింపొనరించిన 

ప్రసిద్ధ కథ నీ మనస్సుం బండించెం గాదా? 





భూమిక 


$ 


రేసజ్ఞలగుపఠితలకు 

ఇందలి కథ కేవలము కల్పితము. ఆంధ్రుండగు నొక బర్మా కాందిశీకుండు 
ప్రాణభీకిచేం బరువులిడి భయంకర గిరి గహన నదీనదములను నుత్తరించి కొండొక 
రేయి నొక కీ కారణ్యమును బ్రవేశించి, చిక్కుపడి కష్టములను దలపోసికొనుచు 
క్రూరసత్వముల నానావిధ భీషణ ఘోషణంబుల కులుకుచు నిట్టట్టు నడయాడుచుండ, 
మానవ కపాల మొకటి వాని పాదములకు దగులగా, నులికిపడి కొంతవడికి నిబ్బరించి, 
దానినంక నారయుచు మరణ స్తవము చేయుచుండ, నప్పునుక పకపక నవ్వి కుశల 
ప్రశ్నము చేయును. పాంథుండా వైచిత్యమున కద్భుతపడి దానితో ముచ్చటించును. 
అక్కపాల పాంథులకు జరిగిన వాదోపవాదములే యిందలి కథావస్తువు. 

నిరపరాధులగు మానవులను నిష్కారణముగా నాహుతిం గొనుచున్న నేంటి ప్రపంచ 
యుద్ధభీషణ కాలమున శాంత్యహింసల యౌత్మృష్ట్యములను స్థిరీకరించుటయే నా 
యాశయము. 

“కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నములు” అని భట్టు మూర్తి సిద్ధాంతము; 
కాని, కాలపరిణామము ననుసరించి కవి నావేశించిన సత్యమును వ్యక్తీకరించుట 
కతడెన్నియో పథకములను సృష్టించుకొనును; అవి హృదయంగమములై రసోత్పత్తిని 
గల్గింపంజాలినచో, కల్పితాకల్పిత కథావివక్షకు తావులేదని నా యభిప్రాయము. ఈ 
చర్చ రసజ్ఞులకు వదలి |ప్రకృతమునకు వత్తును. 

నేనీ గ్రంథమును నెల్లూరు వాస్తవ్యులును, రసికోత్తంసులు నగు శ్రీయుతులు 
తిక్కవరపు రామిరెడ్డిగారి యర్ధాంగ లక్ష్మియును, పతివ్రతా తిలకమును, కీర్తిశేషురాలు 
నగు శ్రీ సుదర్శనాంబగారి పవిత్రాత్మ కంకితము చేయుచున్నాను, 

నాయం దవ్యాజమయిన యనురాగమును వహించి, నన్ను పలు మరు నాహ్వానించి 
సత్మరించి, యీ కృతి రచనకు నన్ను బ్రోత్సహించిన శ్రీ రెడ్డిగారి కోమలహృదయము, 
వారి నిరాడంబర చరిత్ర, వారి విశ్వ మానవ సమత్వదృష్టి, వారి విమర్శనా నైపుణ్యము, 
నా హృదయము నెంతయు నాకర్షించినవి. తికృనజయంతి సందర్భమున వారి 
నలంకరించిన పద్యముల నిందు బొందుపరచుట యప్రస్తుతము కాదనుకొందును. 

కువకువలాడు క్రొందెలుంగు కోకిల కామనియైన యి మృ్మహో 

తృవ సమయంబునన్‌ జనయితన్‌ దనియింపంగ నూరునార్లతో 

కవుల బహూకరించు గుణగణ్యుం డుదారగుణైకళోభీ, తి 

కృవరపు రామిరెడ్డి కవుగాత మనామయ సౌఖ్య సంపదల్‌! 


కలతన్‌ జెందక రెడ్డిభూపతుల ఖద్గఛ్చాయలన్‌ దెల్లు ఫ్సీ 
మలు శోభిల్లెడు నాంటి సత్మవుల సన్మానోత్సవానంద రే 
ఖలు రేకెత్తెడిం గ్రమ్మరన్‌, రసికలోకశ్రేష్ట! మీబోటి దా 
తల చేయూతల నుద్భవిల్లెదరు గాదా నన్నయల్‌ దిక్కనల్‌! 


మరియు, నిక్కావ్య రచనా సందర్భమున శ్రీ రెడ్డిగారు నా కొసంగిన సలహాలు 
అమూల్యములై నా కెంతయు నుపకరించినవి; అందులకు వారికి నే నెంతయు కృతజ్ఞం 
దను, 

భాషాభిమానము సన్నగిల్లి యిక్కాలమున నిస్సహాయులై చింతిల్లు కవ్వం 
కాశాజనకముగా శ్రీ ర రేటేట తికృనజయంతి మహామహముల నత్యుత్సాహముతో 
నెటప్రుచు తండ్రిగారి పేర నూరార్గొక తెలుగు కవికి సమర్పించుచు, విశాలక్రీరి 
నార్జించుచున్నారనుట ప్రశంసాపాత్రము. ఈ గ్రంథము భృత్యబాంధవ కామరేనునై, 
సకల సద్గుణ గణములచే విరాబిల్లి ల్లి చన్న శ్రీ సుదర్శనాంబి గారి కంకితము చేయబడు టరేశ 
నే నుదార గుణ సనాధులగు రెడిరాజులకో శాశ్వత బంధుత్వము నెఖపిన వాండ నైతిని 

శ్రీ రామిరెడ్డిగారు మత్కృతి స్వీక్ళ తికి ప్రతిఫలముగా నాకు సముచిత భూదానము 
సలిపి, ఆదరించు నా కవితావేశమునకు నవనవోత్తేజమును కూర్చిరని చెప్పుకొనుట 
కెంతయు గర్వించుచున్నాను, వారికి నా హృధయ పూర్వక నమస్కార సహస్రములు, 
భగవంతుండు శ్రీ రెడ్డిగారికిని, వారి సంతానమునకు దీర్హాయురారో గ్యములను 
ప్రసాదించుగాక! 

నెల్లూరు రెడ్డి వర్యుల గూర్చి నేను ఒకషద వ్రాసిన పద్యముల నిట నుద్ధరించుట 
అ|ప్రస్తుతము కానేరదు 

మునుపు పలె నాటి బ్రహ్మనాయని గృహాన 

దళములెత్తిన యస్పృళ్యతా నివార 

గోద్యమ |ప్రరోహము పూయుచున్న దిపుడు 

రెడ్డిరాజుల నెల్లూరి గడ్డమీద! 


సీరులు గల్లియు గర్వదూషీతులు గారు, 
దేశ దారిద్యవారణ దివ్యదీక్షం 
బరిపింతురు రెడ్డి భూపాలవరులు, 
కరుణగలవారు మధుర విగ్రహులు వారు, 


నెల్లూరు 
5్‌ ఏప్రీల్‌ 19483 
కృతి సమర్భణ పుణ్యదీనము "టి, జాషువ 


కాందిశ్‌కుంయు 


టీక్కలతో నభంబున జరించుచు, దిక్కుల నిండ నిప్పులన్‌ 
గ్రక్కుచునున్న నేంటి రణమ త్యువు సేయు దురాగతంబులన్‌ 
బిక్కబలంబు సూపి, ధృతి ఎడిన కొండొక పౌరుం డొంటిమై 
జిక్కువడెన్‌ మహాగహనసీమల రబ్బరు పండు కొండలన్‌. 


భయవిహ్వల చిత్తుండు మన 
ప్రయాణికుం డొక్క నీప దాపమునకున్‌ 
మెయి జేర్చి మూర్చ మునింగెన్‌; 

వయ సుడిగిన ప్రొద్దు నపరవనధి మునింగెన్‌ 


కాందిశీకుండు వనసింహ గర్జనములం 
దెలివి దళుకొత్త పెనుమూర్చం దేరి లేచె, 
నంధకారంబు దిక్కుల నావరించి 
యదిమి భూనభంబుల ముద్దులాడుచుండె 


పొక్కిన పదములం, జెమ్మట 

గ్రక్కు శరీరంబుతోడ, కాటుటడవిలో 
దిక్కరి కన్నుల నీరము 

గ్రుక్కుకొనుచు గడపసాగె ఘోరనిశీధిన్‌. 


వనసత్వముల బంచ బంగాళ మొనరించు 
సింహమ్ములకు నమస్కృతు లొనర్చి, 
జడల దయ్యముల కైవడి గాలిం దూగాడు 
వృక్షరాజికిం జేతులెత్తి మొక్కి 
యూర కూరకన (గ్రుడ్గురిమి నిప్పులు గ్రక్కు 
గుడ్గగూబల కేటికోళ్ళు నెరపి, 
కదలు దివ్వెలబోలు కనులం గొండలు డిగ్గు 
మువ్వన్నె మెకములం బూజంజేసి, 


అడవి సత్తికిం బలుమరు నంజలించి, 
యేడుకొండల దేవుని నెద భజించి, 
ఆపదలలోన భక్తి రెండంత లగుట 
వాస్తవముజేసె, ధృతిజారి బాటసారి 


జాషువ రచనలు - 2 aD 0 కాందిళీకుండు 


వాం డెక్కి దిగని కొండయు, 
వాండీదని యేరు, తినని వన్యఫలంబుల్‌, 
వాండు భజింపని దేవుండు 
లేం డంతటి దీనమూర్తి లేండు ధరి్రిన్‌, 


అతడాసాముగమించి యుత్తరముగా 
యానంబు సాగించి, భా 

రతమున్‌ జొచ్చి యఖండ జాహ్నవితట 
(ప్రాంతోరు కాంతార సం 

తతులన్‌ దాటి, మహానదిన్‌ గడచి, యాం 
ధ్రక్షోణిం బ్రాపించి, శో 

భితజన్మస్థల పుణ్యవాయువులు సె 
వించెన్‌ గత (శ్రాంతుందై 


పర్వతములు నదులు ప్రతిపదార్థంబును 
స్వాగతం బొనర్చి పల్కరించి 
ఆదరించినట్టులై యింపు గావించె; 
కన్నతల్లిగాదె కన్నభూమి. 


నల్లమలకొండలం దొకనాంటి రాత్రి 
ప్రొద్దుగ్రుంకిన కతమునం బ్రొద్దుబుచ్చె, 
కాందిశీకున కత్యుగ్ర కాననములు 
దోస్తికతమునం దన యింటి తోంటలయ్యె 


ఆకటిసాద ముమ్మరమై 

చీకాకయియున్న యతని చిత్తమున క్షుధా 
వ్యాకులిత సర్వమర్యా 

నీకము గన్బట్టె నెదుట నిల్చిన కరణిన్‌. 


“చెలువుల్‌ జిమ్మెడు పాలజాలపయి ముచ్చెల్‌ కుచ్చు లల్లాడ ని 
చ్చలు క్రీడించెడు నాకు గర్మశ శిలాసంతాన కాంతార భూ 
ములలో, నన్వయమయ్యె నిప్పు డనయంబున్‌ గట్లియల్‌ గొట్టు స 


ఓ 


దల పాదాల స్రవించు రక్తగత బాధా దీర్గసందేశముల్‌.” 


“ఆడంగుల్‌ కలవారి తొయ్యప లసూర్యంశ్యలై, హాయిగా 
మాడీలం బరదాలలో మెరయు శంపావల్లులై యొప్ప నా 
నాడుం గొండల కోనలన్‌ గృషిక కాంతల్‌ మూపులం బాప ల 
ల్లాడం గష్టముచేయు దృశ్యములు నా యాత్మం బ్రపీడించెడిన్‌.” 


జాషువ రచనలు - 2 0 కాందిళీకుందు 0 


అని తలంచుచుంద, మానిసి 

పునుక యొకటి వాని పాదములకు దగులంగాం 
గనుగొని చిత్తము రుల్లన, 

వెనుకకొదిగి నిలిచె నారవిచ్చిన కనులన్‌. 


“వసుధ ననుం బోలు నొక మందభాగ్యుం డెపుడొ 
తనువు చాలించి యుండు గాంతారపీము, 
యుదిత భీషణ విపలబ్బు లుత్తరించి, 

దైవ సన్నిధిం జెన్నారు ధన్యుం డితండు. 


ఉభయ లోకాల యనుభూతి నుల్లసిల్లి 
శాశ్వత సమాది నున్న నిశ్చలుం డితండు, 
ఐహిక విలాస సంతత వ్యగ్రమయిన 
బ్రతుకు సాగించు నాశోపహతుండ నేను. 


చలనములేని యీతని ప్రశాంతిని భంగముసేయ నేర్చునే 
ప్రళయ సహస్రముల్‌? యుగపరంపర మారుపు సేయుచున్న భూ 
తల నటనా కథాంక సముదాయము లెన్ని నటించి పోయె 
మెలకువలేని యీ పునుక మీదుగం గాలసముధద్ర కుక్షికిన్‌!” 


అని పలుకు కొందిశీకుని 

తనువు పులకరింప, గుండెం దడయెత్తంగ, గా 
నన మెల్ల మారుమోయంగ, 

నను నిట్లు కపాల మట్టహాసోత్మటమై 


“విరమింపవోయి! పాంథా, 

మరణ స్తవ మింక, దీన మానవకోటిన్‌ 
మురిపించు మాట లివి దు 

ర్భరము లనాధార రిక్త 'వాదాంశంబుల్‌.” 


అచ్చెరువు పడుచు పొంథుండు, 

బచ్చెన బొమ్మట్లు కొంతవడి నిలిచి “యహో! 
పుచ్చెగదా! భాషించుట 

యచ్చెరు!” వని గుండె యాని యానక లోనన్‌. 


దయ్యమనుచు గుండె దడయెత్త మృదువైన 
పల్ముతిరు చూచి భయము దక్కి, 

నమ్మి నమ్మలేక, నలుదెసల్‌ సూచుచు, 
“బాటసారి మారు పలికె నిట్లు, 


జొషువ రచనలు - 2 ౧ కాందిశీకుండు 0 


“నను దౌర్భాగ్యుని గాసివెట్ట వెనువెంటన్‌ బడ్డ కర్మంబవో! 
వనభూమిన్‌ జరియించు రక్కసివొ! నీ వాసస్థలం బెద్ది? చ 

చ్చిన నీవే గతి పల్క నేర్చితివొ! యీ చిత్రంబు వాక్రుచ్చి నా 
యనుమానంబు శమింపజేయుము మహాత్మా, దేహ మల్లాడెడిన్‌. 


అనిన, పకపక నవ్వి యప్పునుక పలుకు; 
“కర్మమునుగాను. చిలిపి రక్కసినిగాను, 
జగతి నిను బోలి యొకనాండు జన్మమెత్తి 
క్షోణివాసిన బౌద్ధభిక్షువును నేను. 


భయద మానవ భ్రష్టకపాలములను 
నా హయామున జూచియున్నాండ నేను; 
నా కపాలాస్థి అటువలె నీకు దోచు, 
సృష్టి పరిణామమున కింత చింతయేల? 


అనుమానించెదవేల? ర మ్మిటు వయస్యా! రేపు నన్నుం బలెన్‌ 
దనువుం బాసి స్మశాన భూముల ననంత (ప్రేత భూతాళితో 
మనవో! చూడవొ! రుండపంక్తులు భయోన్మగ్నాంత రంగుండవై 
వనభూమిన్‌ జరియించు నీ చరితమున్‌ వాక్రుచ్చు మాద్యంతమున్‌, 


దుమ్మైపోయె సుఖానుకూల్యమగు విద్యుద్దేహ మేనాండొ! యీ 
యెమ్ముల్‌ నిల్చి, నెడారి గాడ్బులయి పోయెన్‌ బ్రాణముల్‌, సర్వశూ 
న్యమ్మున్‌ బ్రేక్షణ భీషణంబగు స్మశానక్షోణి వేదాంతమున్‌ 
నమ్మింపంగల సాధనంబనయి యున్నా నీ కపాలాస్థినై. 


జీవితులైన బందుగులు చిందిన భాప్ప నదీనదాలలో 
ప్లావితమైన మాదగు కపాల పరంపర తారహారమై 

భూ వనితామతల్లి బుణమున్‌ దుదముట్టంగం దీర్చి, జీర్ణమై 
పోవు యుగాంతరానం గృతపుణ్యల బంగరు పంటచేలకున్‌. 


అది, మొన్న మొన్న దేహం బూద్చీ విశ్వంబు 
వాసి వచ్చిన పిల్లవాని శవము, 

అది, రాజ్యకాంక్ష నాహవభూమిలోనం గూ 
లిన రాచవాని కళేబరంబు, 

అది, మనుష్యులం జూచి బెదరి యవ్వల బడ్డ 
ఆచారవంతుని యస్థిపేటి, 

అది, బిట్టు టాకంటి సొదకు నగ్గంబైన 
కడు పేదరాలి కంకాళయస్టి, 


జాషువ రచనలు - 2 120 ౧ కాందిళీకుందు 0 


అది మహార్తుల ప్రబల దాహములు దీర్చం 
గనులు దడిసిన యాగర్టచిత్తుని సమాధి; 
మృత్యువశమైన మా తనూమృత్తికలను 
వాయు ధూర్తు(డు తూర్చారం బట్టం దొడంగె. 


పరలోక రత్న కవాట దర్శనలబ్ధి 
కలుగలే దింక మా కన్నుంగవకు, 
జగము లాశించు నీశ్వర కంఠ నినదంబు 
వినుపింప దింక మా వీనుగవకు, 
మహితనందన గంధవహ కిశోరశ్రేణి 
తాకలే డింక మా తనులతలకు, 
అనిమిషుల్‌ భక్షించు నమృత భోజనతుష్టి 
చెందలే దింక వ జిహ్వికలకు, 


అబ్బశతకచయము లంతరించెను గాని, 
అమరలోకవాస మమరలేదు, 
అమరునట్టివేళ యరుదెంచునో ముందు 
కలుగదేమొ మాకు క్షపణకులకు. 


మతము నిషా యంగంబున 
జితించియున్నట్టి కాందిళశీకుడు, క్రోధో 
ద్ధతుండై, యిట్లను, బునుకం 
బ్రతికినవాండన్న పిచ్చిభ్రమ కగ్గంబై 


“వేదంబుల్‌ తలక్రిందుగా సలిపి, బైబిల్‌ (ప్రేమ సిద్ధాంతమున్‌ 

క బుంపి, ఖురాను సత్యమును వమ్మున్‌ జేసిసా వక్కటా! 
ము? సృష్టికర్తయును ఖాళీ యయ్యెనా? యెందుకీ 

వ లిన వ 'లింతటి వినీతుల్‌ చచ్చి సాధించితే? 


పుణ్ణెవుగద! మరచితినౌ 

పుట్టెన్‌ జన్మించు బుద్ధి బోదండ్రయయో! 
వెళ్టీకపాలమ! హృదయము 

చుట్టు మనెడి, నీ విచిత్రసూక్తులు విన్నన్‌” 


అని క్రోధ రుద్ధకంఠ 
స్వనమున వాక్రుచ్చు బాటసారిం గని య 
ల్లన స్వర్గనరకముల నిం 


పున నిట్లని నిర్వచించె! బున్మ మృదూక్తిన్‌, 
జాషువ రచనలు - 2 4 కాందిశీకుండు 0 


“శాంతి స్వర్గంబు, నరక మశాంతి యనుచు 
నిర్వచింతురు మౌ బౌద్ధ నియమ రతులు 
స్వర్గసృష్టికి బుద్ధుండె ్రష్టయండ్రు 
సర్వమతముల సిద్ధాంత సార మిదియ. 


బుద్ధదేవుని సత్మళాపుంజ మెల్ల 
నీశ్వరాకారమని బౌద్ధు లెన్నుచుండ్రు 
స్వర్ణ నరకాలు రెండు నీ జగతి యంద 
నరుడు సృష్టింపగలడని నమ్మగలను. 


ఎనలేని దుఃఖవహ్నికి ధ్య్వాయయైనట్టి 

తృష్ణ నెల్లరు సంహరించు చొటు, 
నిరపాయకరములై తిరుగు ప్రాణుల మేను 

కత్తుల కగ్గముగాని చోటు, 
ఎల్లజాతులవార లేకోదరులయట్లు 

ముద్దు ముద్దుగ పొంది పొసంగు చోటు, 
వెలితిచే శుష్మించు పేదసాదల డొక్క 

ముప్పూట లనువుగాం బూడు చోటు, 


ఇంద్రియ విజేతలైన మునీం ద్రకోటి 
మానసము దోలి కలతలు లేని చోటు, 
(ప్రేమరసవాహినులు వెల్లివిరియు చోటు, 
పరమగను, దాని కొక స్థలాంతరము లేదు. 


“ఆ దివ్యలోక సృష్టియె 

వేదాదులు పల్ముచుండు వివిధ గతుల, దు 
ర్వాదోపవాదములచే 

భేదోద్దేశములు జగతి వెలసినవి సభా! 


కనుపింపరాదన్న కజకుటాకటం దూలి 
క్షుబితమౌన దీ భిక్లుకచయంబు, 
ప్రవహింపరాదన్న స్వార్థబీజములం బో 
షణసేయు దీర్ధత్భ ర్లురంబు, 
సాగరాదన్న రాచరికంబు సెయు తు 
చృంబైన యిచ్చ నీచతల దాడి, 
మనగూడదన్న దుర్మతముల పేరటం 
దలయెత్తు నెత్తుటి కలహ రభస, 


జాషువ రచనలు - 2 122 ౧ కాందిళీకుందు 0 


బ్రతుకరాదన్న టక్కరి పన్ను గడలు, 
సాగరాదన్న ఘన నిరుద్యోగ ఢాక, 
ధనము ధాన్యంబు నొకని పెత్తనము క్రింద 
కట్టువడి వ్యర్థముగ తుప్ప్రుబట్టరాదు. 


నేను పుట్టి గిట్టి నేంటికి దాదాపు 
పుష్మరములు నూరు ముగిసియుండు, 
ఏమతాలు వొడమె? యే పోకడలు వోయె 
కట్టుబొట్టులేని కాలరథము? 


సవరించినా నహింసా దివ్యతరముద్ర 
(కొవ్వాడి సింగంబు కోరమీద, 
వారించినాండ నూరార నెత్తుటికూటి 
శాక్తేయు లొనరించు శక్తిపూజ, 
పర్యటించితి మంచువలచు కొండలదాక 
చిరు చీమ తలకాయ చిదుకకుండ, 
సంధించినాండ నిశ్చల సమత్వజ్యోతి 
జాత్యహంకార దౌష్ట్రము శమింప, 


ఆశ లుపసంహరించి సన్నాసి నగుచు 
పట్టుకొన్నాండ భిక్షా కపాలపాత్ర 
వెనుక నాగార్జునుండు స్టాపించినట్టి 

థి ఉట 
స్థూపములమీద నాపేరుం జూడంగలవు. 


నాచేతన్‌ విరచించితిన్‌ మును పజంతా గహ్వర (శ్రేణులన్‌ 
భూచక్రేశుని బుద్ధదేవుని మహాత్మున్‌ జిత్రవర్ణంబులన్‌, 
ప్రాచీనంబగు నాంధ్ర శిల్పమున కాపాదించితిన్‌ శాశ్వత 
ప్రాచుర్యంబును, శాక్యసింహుని పద వ్యాసంగినై పొంగితిన్‌, 


చీనా మున్నగు మిత్రభూముల జిగిర్చెన్‌ బౌద్ధ సిద్ధాంతముల్‌ 

నానాదేశము లాదరించినవి, మా నాగార్జున నాచార్య శి 
నీకంబును, స్థాపితంబులగు సంఘారామ సంతానముల్‌ 

మీ నేలన్‌ గలవే? త్యజించెదరె భూమీశుల్‌ రణేచ్భారతుల్‌? 


ఎట్టు పరిష్కరింపంబడీయెం బలనాటి రణంబు? నాయురా 
ల్ఫెట్టిన చిచ్చు లారిచిరె? పెద్దన బ్రహ్మన లైతమాంబ మే 
ల్పట్టి, పొటేటి గుజ్బములపై విహరించిన వీరభూమిలోం 
బుట్టిన యాంధ్ర యోద్ధలకు బుద్దుని బోధలు బుద్ధి కెక్కెనే? 


జాషువ రచనలు - 2 ౧ కాందిశీకుండు 0 


బ్రహ్మనాయని నట్టింటం ప్రభవమైన 
యంటుదోష నివారణోద్యమ సమస్య, 
మొగ్గ దొడగినె మహదాంధ్ర భూతములన? 
నన్వయించెనె ప్రజ కనైక్యపు టశాంతి? 


మృతినందెనే నాగులేటి మిట్టలమీద 
పీడాకరంబైన కోడిపోరు? 
వారింతురే మీరు పచ్చి నెత్తుటిపూజ 
మాచెర్ల చెన్నుని మందిరమున? 
చల్లారెనే మహాసతుల నాహుతి గొన్న 
సహగమనాచార దహనకీల? 
మానిరే ప్రజలు సంపచ్చాయ లణంగించు 
నీతిమాలిన త్రాగుబోతుతనము? 


ఖరుడు దూషణుం డిరువురు మరణమైనం 
కఖికు కారమపూడి మార్గములయందు 
నణగిపోయెనె పశ్యతోహరుల భీతి? 

శాంతి నెలకొల్చెనే బుద్ధశాసములు? 


న్యాయపథంబునన్‌ నడచునా భువనం? బటుగాన యాజులన్‌ 
గాయము నొవ్వ రక్త తిలకంబు ధరించునొ! ప్రాక్తనాజ్ఞతా 
వాయుహతిన్‌ స్వధర్మమును వాసి చరించునె, ప్రేమ తత్త్వది 
వ్యాయుధ శక్తి విశ్వ విజయ ్రదమై తమమున్‌ హరించునే? 


మీ యుగ విశేష మేమిటి? 

యేయే భూపతులు రాజ్య మేలెదరు? మతా 
లేయవి? నే డెల్ల ప్రజల్‌ 

హాయిగ నున్నారె? యాంధ్రి కానందంబే.” 


అనిన పునుక పల్కు లాలించి పాంథుండు 
కినుక దక్కి కొంత తనువు దెలిపి, 
బుద్గబోధ కతన మూడిన సేగియు, 
ప్రకృతి యుగచరిత్ర బలుకసాగె. 


“పులుల మేకల! గావించి పోయినట్టి 
వెడంగు బుద్ధుని యనుంగు శిష్యుండవు గాన 
నెఖపుచున్నావు నిర్వీర్య నిగమబోధ! 
మెట్టవేదాంత మిది కట్టిపెట్టవోయి. 


జాషువ రచనలు - 0 కాందిళీకుండు 0 


ఎక్కడ నాయురాలికథ? యెక్కడి బ్రహ్మనమాట? మా యుగం 
బెక్కడ? భూతధాత్రి ధరియించిన పుష్పవసంత వస్ట్రముల్‌ 
లెక్కిడవచ్చునె? నిదురలేవని నీ తలపుట్టిమీదుగా 

చక్కంగ దాటిపోయినవి శాంతములైన సహస్ర వర్షముల్‌, 


శిలలై, దేవతలై, (మొ 

క్కులకుం గురియై, తెలుంగు గుమ్మెటకతలై, 
కలలై, నశించి రప్పటి 

నలగాముండు, బ్రహ్మనయును, నాయకురాలున్‌, 


పలనాటి భారతంబున 

జలజాక్షుం డయిన బాలచంద్రుని పిత, దో 
ర్పలశాలి బ్రహ్మనాయండు 

కలడందురు గుత్తికొండ గహ్వరములలో. 


శ్రీనాథ సుకవి భక్షించిన పలనాటి 
యలనాంటి. జొన్నకూ డారగించి, 
కారెమపుడి గొద్దుగారంబు ధాటికి 
తాళజాలక గింగిరాలు దిరిగి, 
నాంపబండలక్రిందం గాపురం బొనరించు 
మం[డ్రగబ్బల పరామర్శ లంది 
గురిగింజలంతేసి గురిజాల దోమల 
గానంబునకు మేను కంపమెత్తి, 


నాగులేట దాగింనారు బాలుండు (బ్రహ్మ 
నాది తెలుంగు మగ లనన్య యశులు! 
తలంచుకొన్న గుండె లలనాడు నీనాండు? 
పల్లెనాడు మురికి పల్లెనాడు, 


శాక్యసింహుండు బోసిన చచుమందు 
కొారణంబుగ ని మహా కదనవెళ 
నొక్క గుజ్ఞారి జాపనియునకు వెజచి, 
పరుగులిదుచుంటిమోయి, కపాలమిత్ర! 


ముగిసెం జరిత్రలో శుభ సముత్మటమైన యుగంబు, లాలపుం 
బొగ లెగజిమ్ముచుం బ్రళభయభూమిక దాల్చి యనంతవేదనా 
యుగ మరుదెంచె నుగ్రనటనోద్ధతి, తత్పద ఘట్టనంబునన్‌ 
దెగిన యభాగ్యులన్‌ మిగిలితిన్‌, హతశేషుండం గాందిశీకుందన్‌. 


జాషువ రచనలు - 2 125 ౧ కాందిళీకుండు 0 


గర్భవతియైన చిరకాల కలుషరాశి, 
యుదకలాడిన దిప్పు డాయోధనంబు, 
భజన కసరత్తుచేత దుర్భలములయిన 
శాంతిదేశాల కిది పరీక్షాయుగంబు. 


శాక్యసింహుని మీ యహింసా సుధోక్తు 
లాలపించెడు పెను పెగోడాలముందు 
సలుపుచున్నారు కదనంపు సత్తికొలుపు 
లనపరాధుల రక్తగాహనము సలిపి. 


అదీ, శివాజీవీరుం దహితుని కడుపులో. 
గత్తు లాడించిన కదనభూమి, 
అది, ప్రతాపుని వీరకదన సైంధవ హేష 
ప్రతిశబ్ద మీనిన పర్వతంబు, 
అది, త్రిలోకీ పూజ్యుండగు చితోడ్డడరాజు 
స్తంభ మెత్తించిన శాసనంబు, 
అది, తెల్లురాణి దాయల రక్తపంకంబు 
తిలక౦బు దిద్దిన దివ్యభూమి, 


అక్కటా! భారతంబు ప్రత్యణవునందు 
స్వీయ పౌరుష విశ్రాంతి చిమ్మి రేగు, 
నట్టి వీరుండు సింహసంహననుం డిపుడు 
దేబెరించెడి నర్గవిధేయుం డగుచు! 


బూచి బూచి యనుచు బుత్రుల వెరపించు 
పిరికితల్లి మున్ను బెంచ దెవని, 
క్రోలినార లుగ్గుబాలతో లోకాల 
వీరరసముం దల్లి నూరిపోయ. 


ముత్యాల తలబ్రాలు బోయించుకొన్నారు 
ఘనముగ జయపరి(గహణవెేళ, 
ముదము దైవార నెన్నుదుట దాలిచినారు 
దురములో రక్తసిందూర రజము, 
అందుకొన్నారు రాయలవారు స్వయముగా 
నందించు తాంబూల చందనంబు, 
కైసేసినారు బంగారు మువ్వలతోడ 
బిరుదు టొడ్డాణంబు వీరదట్టి, 


జాషువ రచనలు - 2 (26 0 కాందిళీకుండు 0 


నాంటి తెలుంగువారి మేటి జాతీయత, 
నాంటి విజయనగర నగర భూతి, 
తలంచుకొన్న మేను పులకించి పొంగారు, 
కాల మట్టు మమ్ము గాసివెట్టె. స్ట 


దిగ్గజము లిపుడు గ్రమ్మర 

దిగజములం గలసె, నచటి దేవుం డ్లయయో! 
వగ్గులయి పరిభవంబున 

సిగ్గిలుచున్నారు భ్రష్ట శిల్పాంగదులై 


బ్రహ్మనాయని పలనాటి రణచరిత్ర 
తిరిపె మెత్తుచు నూరూర దిరుగసాగె, 
కనమనీని మహోగ్రహుంకార రవళి 
గుమ్మెటల కుత్తుకలయందు నుమ్మలించు. 


నాడు పలుచవడ్డ నవ్యాంధ్రతేజంబు 
లీలం (బ్రజ్వరిల్ల లేదు మరల; 

వెల్టిగొల్లం డొకండ వీరుల పూజించి 
శివముబట్టి యిపుడు చిందులాడు. 


ఏ దేశం బల బుద్ధదేవుని కృపాదృష్టిం బ్రశంసించి, త 
త్సాద ద్వంద్వము నాశ్రయించి, ఘన భూత ప్రేమ శాసించెనో 
యాదేశంబ మనుష్య రక్తనదులందాప్లావముం జేసె; నీ 
వేదాంతంబులు బూటకంబు లనుచున్‌ విశ్వంబు చింతించెడిన్‌. 


గీతాకృష్ణుండు గావలె 

నీ తరుణమునందు, గాంధి యేమిటికి? మహా 
గౌతమ బుద్దుం డేటికి? 

మా తనువల్లికలు పిరికిమందులం జివికెన్‌. 


ఇది నాజూకు యుగంబు, పూర్వులకు లేవీ లాటి సౌకర్యముల్‌ 
హృదయాహ్లోదక యంత్రవాహన శతం, బీలాహిరీ గాన సం 
పద, లీ బొమ్మలనేత సన్నపని మే ల్మాంధాళి వస్త్రావళుల్‌. 
నిదురింపన్‌ గల వేల్పు లిప్పటి నరుల్‌ నిక్కంబు వాక్రుచ్చినన్న్‌. 


జొషవ రచనలు - 2 GzD 4 కాందిశీకుండు 4 


బుద్ధునంతటి యే మహాత్మునకొ కాని 
పలుక దానాంటి యాకొశవాణి మీకు, 
ఇరువదియు నాల్గు గంటలు మొరయుచుండు 
వాడవాడల జెవియొగ్గువాండు లేడు. 


శాస్త్రములలోన నెన్నడో చదివియుందు 
రమరు లెక్కిన గన విమానముల కథలు, 
మెలంగు నిప్పుడు నిరతంబు తలలమీద 
మిన్ను మార్రోయ నినుప తుమ్మెదల కరణి. 


కవుల కుపమాన నామగ్రిగా రహించి 
మేఘసౌధాలు వెలిగించు మెరుపు లతలు 
వలసినప్పుడ మా యిండ్ల బ్రజ్వరిల్లుం 
బరువుతక్కువ లితర దీపములు మాకు. 


సకియ మీ యుగాన సంతాన యంత్రంబు, 
కామతృప్తి సేయం గలుగు దినుసు; 
అద్యతన వధూటి విద్యావిభూషిత 
తెరమరుంగు వాసి మెరయు మెరుము. 


చదువు న్మా ముసలమ్మయున్‌ సకల శాస్త్ర శ్రేణి, యింపై ముదం 
బొదవన్‌ జేసెడు నచ్చుపుస్త చయంబూరూర నేపారెడిన్‌, 
చదువుం గొందట కంటరానిదయి దాచంబడ్డ మీకాల సం 
పద మాకిప్పుడు నింద్యమై, యతి జుగుస్సా హే బాతుకం బయ్యెడిన్‌. 


వ్రతముల్‌ సల్చి కుమారులం గను ననర్థంబైన మీకాల దు 
స్థితి లే దిప్పుడు, కూటి పేదలకు నుద్దేశించినన్‌ జాలు సం 
తతికిన్‌ లోపములేదు, మేమిపుడు సంతానావరోధార్థమై 
వ్రతముల్‌ సల్పు నవస్థచేకురె, యథార్థంబన్న ముమ్మాటికిన్‌ 


మాకలవారు త్యాగు లసమానులు, దేశహితైక దీక్ష బం 
దీకృతులై తపింత్రు, శయనింతురు కర్మశభూమి శయ్యలన్‌: 
మా కవు లాలపింతురు సమంచిత నవ్యయుగోచితంబులై 
యాకటి చిచ్చు లార్బు హృదయ ప్రవిదారి దయాకథాంశముల్‌. 


జాషువ రచనలు - 2 ౧ కాందిళీకుండు 0 


అనుంగుం భర్తలతోడ దేశమునకై త్వాగంబు గావించి, బం 
ధనగేహాలం దపించు క ల మా 
తెనుంగున్‌ దేశపు రెడ్డిరాజులకు జాతి ద్వేష లేశంబు లే 
దనురాగోన్నతముల్‌ విశాలము లనన్యంబుల్‌ దదాకూతముల్‌. 


అపుడున్నంతటి నిష్ట లే దిపుడు బ్రాహ్మణ్యంబునన్‌, గొంత నే 
రుపుగా నున్నటు లెనటుల్‌ జరుపువారుం గొంద అున్నారు, ధ 
ర్మపరుల్‌ సర్వకళాభిమాను లనుకంపాయత్తులుం బొల్తు రో 
రుపు లేనట్టిండు లెప్పుడుం గలరు ధూర్తుల్‌ సర్వవర్ణంబులన్‌; 


కొడవటి టెక్కమున్‌ దలనుగూరిచి కార్మిక కర్షకాళితో 

నడుము బిగించె నీ యుగమునందొక నూతన సామ్యవాద మ 
న్గడిబిడి, దాని దెబ్బకు వికావికలైనది స్వార్థ జర్మనీ 

జడనిధి, నేటి మారుపు లసంఖ్యము లంచితముల్‌ విచిత్రముల్‌. 


సుకవి బ్రహ్మ, దిగంతకీర్తి రుచిరాంశు్రేణిచే భారతాం 

బకు ముత్యాల మహళ్ళు దీర్చిన మహాప్రజ్ఞాసముద్రుండు, వం 
గకవీశానుండు, మా యుగంబున కలంకారంబు, టాగోరు నా 
మకవి ద్వద్దుషి, కాంచె “నోబెలిను సన్మాన ప్రతిష్టాధ్యతల్‌. 


శాంతిస్యందన మాగబట్టుటకు శస్త్రంబుల్‌ విసర్జించి, రం 
డంతేవాసులు గానటంచు పెను శంఖారావమున్‌ జేయుచున్‌ 
శాంతిజ్ఞాన దయాకదంబిత కళాసన్యాసి నూరేండ్ల వా 
డంతశ్నాత్రవజేత లేచె నొకరుండాశా (భ్రమాపాదియై. 


వెలితిపడ్డది మాకు విశ్వసౌ(బ్రాత్రంబు 
మధురాతిమధుర సమత్వదృష్టి, 
అరగొరంతయ్యె మాకార్థిక సౌఖ్యంబు 
నట్టింట నవ విధానంబు లుండి, 
తక్కువైనది మాకు దానపరత్వంబు 
కర్ణుండు కన్నుల గదలుచుండి, 
అన్వయింపదు మాకు నైకమత్య విభూతి 
తలమీద పగవాండు మెలంగుచున్న 


కొంత స్వేచ్చతోడం గొంత యస్వేచ్చతో, 
కొంత కలిగియుండి కొంత లేక, 
సర్వమున్న దనుచు సరిపుచ్చుకొందుము 
చిత్రమైన బానిసీండ్ర మగుచు 
జాషువ రచనలు - 2 129 0 కాందిశీకుండు ? 


ఆశించుచున్నార మఖిల దేశాల యు 
త్తమమైన నిరత బాంధవ్యలబ్దీ, 

వలతు మేనాండు వాక్వాతంత్ర్య విభవంబు, 
జబ్బెరుం గని గుండె నిబ్బరంబు, 

ప్రణుతించెదము మత స్వాతంత్ర్య, మాత్మ లా 
భములేని సానంద భక్తిపదము 

కంటగించెదము భిక్షలకు జేతులు సాచు 
చేవమాలిన దాస్యజీవనంబు, 


జ్ఞానవిభవ మెల్ల మానవ హీంసకై 
వ్యయ మొనర్చు భూమిదయితకోటి 
తలలు వంప శాంతి ధర్మ దయా సత్య 
కర్షకతకు సల్పగలము నతులు! 


అని పలుక! నక్కపాలపు 

కనుగుంటలనిండ నీరు గ్రమ్ముకొనంగ వె 

చ్చని యూర్చు బుచ్చి, నిక్కంపు 

మనుజునివలె మూల్లి యిట్లు మారు వచించెన్‌, 


ఆకర్టించితి నీ విచిత్రపు టుపన్యాసంబు, దుర్దాంత చిం 
తా కాలుష్యము చిమ్మి రేగినది, మిత్రా! శుష్మచిత్తంబునన్‌ 
నా కంకాళమునందు మున్నెపుడొ జీర్ణంబైన జీవాణువుల్‌ 
బ్రాకం జొచ్చెం గదుష్ట రక్త చలనవ్యాపార దీప్తంబులై, 


గౌతముని శుభోత్కట కటాక్షములం దడిసి, 
ఆరవిచ్చిన శాంతి వాతావరణము 
కలుషితంబయ్యెనే జగత్కాండమందు? 
ప్రభవ మందెనె క్రమ్మర రక్తబుతువు? 


స్తవనీయంబగు బుద్ధదైవతము భిక్షాపాత్ర కన్నీటిచే 

చివుకం జొచ్చెనె? బోధివృక్ష మకటా! జీర్ణించెనే? లుంబినీ 
సవిధస్తూపము లూడెనే? చటుల హింసారాక్షసీ లాస్యముల్‌ 
భువనంబున్‌ వలపించెనే? అసహనంబున్‌ స్వార్థ ముప్పొంగెనే? 


అన్నా! నీ వధునాతన క్షణిక సౌఖ్యాకాంక్షివై, విశ్వశాం 
త్యాన్నత్యంబు నెటుంగంజాలని విమూఢాత్ముండ వై నట్లుంగా 
నున్నా? వెక్కడిపోరు? యెక్కడి ప్రతాపోద్రేకముల్‌? కూర్చెనే 
మున్నే భూపతియేని పూర్ణవిజయంబున్‌ గత్తులన్‌ గలజ్జలన్‌? 


జాషువ రచనలు - 2 (3 ౧ కాందిళీకుండు 0 


వలసినదాని కిబ్బడిగ భాగ్యము గూరిచి భోగులౌచు, దు 
రృలులగు దీనమానవులపై యధికారము సేయుచుండు రా 
ట్మలభులు దాహశాంతికి జగత్ర్రళయంబు సృజింత్రు, వారి వీ 
నులు విన వార్త సోదర మనుష్యుల జాలుగరంగు ఘోషణల్‌ 


ఈ విజ్ఞానము పూర్వమున్‌ గలుగు నోయీ, ధ్యానమాత్రంబునన్‌ 
శ్రీ వైకుంఠము సృష్టిజేసిన మహర్షి (శ్రేణి జన్మింపదో! 

దైవం బొక్నొక మారొసంగెడు మహత్వప్రజ్ఞ విశ్వంభరా 

దేఏ తాపకరార్థమా? హృదయ మార్తింగుందు మీ గాథలన్‌.” 


అలుగుల జయ మాశింపకు 

మలుగులచే నలుగు శాంతి, యఖిల జగంబున్‌ 
నలుగున్‌, సద్ధర్మంటే 

యలుగు సుమీ! ముజ్జగ జ్ఞయాకాంక్టులకున్‌, 


సృష్టిలోన నరుడు సృష్టియై జన్మించి 
సృష్టి భంగపుచ్చ నిచ్చగించు, 
చిరుతచీమ శిరసు చిదిమి క్రమ్మర దాని 
నదుకుబెట్ట శక్యమగునె దనకు? 


కొలు సేతు లున్న నాలోన విజ్ఞాన 
మలరుగాని, జంతువులకు గలుగ, 
దేలుబడి యొనర్హు హింసింతు ననుకొని 
బేల యగుచు నరుండు విజ్ఞవీగు. 


కనుగొమ్మా! గిజగాని గూ డొక తృణాగ్రం బెట్టు లంటించి క 
ట్టినదో చెట్టు చిటారు కొమ్మలకు! బాండిత్యాదు లచ్చోట ను 

ప్పునకుం బోలవు; గాలివానల శతంబున్‌ చూచి నిర్మించు చ 
కృని కౌశల్యము దాని చంచువునకున్‌ గల్లున్‌ యధథార్థంబుగన్‌, 


ఆడుతనమును మగతన మమరియున్న 
చిన్ని సాలీండు పిల్లల జేసికొనుచు, 
కట్టుకొన్నాండు సన్నని పట్టుపంచె 
యిముడునో లోన వేయి రాట్నముల గరిమ. 
జాషువ రచనలు - 2 GD 0 కాందిశీకుండు 0 


తేనియ గూర్చి మానవతతిన్‌ దనియించు ద్విరేఫకోటి వి 

జ్ఞాన కదంబకంబు సుమి! న్యాయము దప్పక రాజ్యపాలనం 

బూని రహించు నందు మహిమోన్నతిం గొండొక రాణియీగ; యా 
తేనియ పట్టునం గల దతీత మహత్తర మంత్ర మెంతయున్‌. 


కందువుల బాయలేక పక్షములు గప్పి 
కారుచిచ్చున బెళగువ్వ గరగిపోయె, 
సకల మానవ సహజ వాత్సల్య గుణము 
నిండియుండెడి నలంతి ప్రాణికిని గూడ. 


కొమ్మ కొమ్మ కెగురు క్రోంతి తొమ్మున నున్న 
హరి కిశోరమున కనన్య మోహ 

రజ్జు పటిమదక్క రహియించునే వేరు 
పట్టుగాని, జోలెతొట్టిగాని? 


పెట్టిన గ్రుడ్డు జారి పృథివిం బడి తుత్తుము రైన జూచి, యా 
చెట్టున నాడు పావురము; చింతిలుచుండు టెజింగి చేరువన్‌ 
నట్టువ ద్రొక్కుచున్‌ గుణగుణ ధ్వని సేయుచు నూరడించెడిన్‌ 


జట్టుపలార్చుచున్‌ వలపు జాయను పోతు కపోతి నేర్చునన్‌. 
kkk kkk kkk 


ఆచరణయోగ్యములుగాని వఖిలలోక 
వృత్త మొక బెత్తసాగని క్రొత్త క్రొత్త 

వింత సిదాంతములు వినిపించినావు 
త్రీర్పగదవోయి! కలదు సందేహ మొకటి, 


పొంసాత్మకమగు లోక మ 
హింసాత్మక మగుట సాధ్యమే మిత్రమ? యీ 
మాంసొశనులకు మానవ 
హింసకులకు జాలిమందు లెట్లు రుచించున్‌? 


అది గుజరాతు కోమటి దయారసదఘ్న విశాలదృష్టిలో 
మెదలెడు స్వప్నలోకము సుమీ! యధునాతన నూత్న ధాత్రి కం 
దదు, రుచియింప దీ ప్రజకు, దానికి యత్న మొనర్చి సాధువుల్‌ 
బదుగురు రెంటికిం జెడిరి భక్తులు రిక్తవిరక్త మార్టులై. 


జూషువ రచనలు - 2 132 ౧ కాందిళీకుందు 0 


ఆశావార్థి గభీరమై యుబికి బ్రహ్మాండ ప్రజానీకమున్‌ 

నాశంబుం బొనరించు దుష్టముగ మన్నా యిప్పు డీ నీతి వి 

ద్యాశీతాంశు కళాప్రసారమునకున్‌ దా పున్నదే? శాంతి కిం 
. కాశల్‌ లేవు, గతించిపోయితిరి, మీ రత్యంత పుణ్యాత్మకుల్‌, 


ప్రేమతో ముట్టుకొన్నను వృశ్చికంబు 
కుట్టి మిక్కుటముగ బాధపెట్టితీరు, 
పాపమని చేరదీసిన పాపరాజు 
చెనకకుందండు మరణ దంష్టికలచేత. 


ఏగతి పాదమూని చరియింత్రు మనుష్యులు చీమ జచ్చునం 
చాగిన? సాగునే భువనయాత్ర? పవిత్రములయ్యు బుద్ధరా 


డాగమముల్‌ విచిత్రము లనాచరణీయము, లెట్టి సత్కృపా 
సాగరు డేనియు న్నెరప జాలండు జాలి సమస్తవళలన్‌ 


నేనును బుద్ధబోధ తల నిల్చినవాండన; క్రీస్తు (ప్రేమ త 
త్వాన నొకింత బుద్ది కదపంబడి యూగిన వాండనే సఖా! 
కాని, ప్రపంచధోరణి యఖండ భుజాబల దుష్టదౌష్ట్యము 
ద్రానతమై, మహావిభవదర్చితమై నడచున్‌ బ్రచండతన్‌. 


అనినన్‌, బుట్టి యొకింత కాలము శిరం బట్టిట్టు లాడించి, పాం 
థునితో నిట్లను గానలో మెలంగు జంతు వ్రాత మాలింపంగా 
వినుమో పాంథ! యహింస భోగులకుం బృధ్వీపాలక ్రేణికిన్‌ 
దనరున్‌ సాధన కందరాని యొక స్వప్న క్లిష్ట వృత్తాంతమై. 


ఎలమి; నహింస నేర్చుకొన దే మును బెబ్బులికోడె సన్మునీం 
ద్రుల పదసన్నిధిన్‌? బుషి విధుండగు బుద్ధుని యాశ్రమంబులో 
మెలంగిన సర్బరాజ తలమీద వసించిన కప్ప లిప్పుడున్‌ 
గొలుచుం దటాక గర్భముల గుంపులుగూడి తదార్ధ చిత్తునిన్‌. 


ఫల పవనాహార భక్షనంబునం జేసి 
బ్రతుకదే మును మునీశ్వర చయంబు? 
తృణకందళంబులు దిని పశుంప్రచయంబు 
దేహదార్హ్యంబు సాధించుకొనదె? 
అాలారగించి పారావతంబుల పిండు 
కాననంబులం బూటం గదపుకొనదె? 
పలుచని గాలి గర్భమునిండ బూరించి, 
దృగ్మోత్రవిభుండు నూరేండ్లు మనడె 


జాషువ రచనలు - 2 133 ౧ కాందిళీకుందు 0 


సింహ శార్జూల క్రూరతా జీవనమున 
కివ్వసుంధర మనుజుండ హేతు వగును; 
నరుని నైజంబ తత్పరిసర విహార 

సకల జంతూత్మరంబున సక్రమించు. 


పంచభూతాత్మకంబైన ప్రకృతి సుఖము 
ననుభవించెడు హక్కు మరునక కాదు, 
కలదు ప్రతి చిన్ని ప్రాణభృత్తులకుం గూడ 
బలము గలదంచు దోపిడి సలుపందగదు. 


చితుక దహింసా జ్యోతి 

ర్లతిఠ ధరాచక్రమెల్ల లయమైన, సమం 
చిత బుద్ధ దివ్యచరణ 

ద్వితయము మన్నించియున్న దిగ్దేశములన్‌. 


ఘటికాయంత్రం బొక్కటి 
ఘటియింపబడియె నీదు కాయమునందున్‌ 
బుటుకునం జెడిపోయినచో 

కటకట! నీ మేను మృత్తికాభాండ మగున్‌. 


పొగలకు మన్న! మీ భరత పుత్రులు దుర్చలులై రటంచు, ము 
జ్ఞగమున కార్యధర్మములు చాటిన పుణ్యుల కన్నదమ్ములై 

మిగిలిన మీరు శాశ్వతుల, మిత్రుల యుగ్ర నిశాత హేతులం 
దెగని యహింస మి మ్మమృత దేహులం జేసి జయించు నుర్వరన్‌. 


ఘన వివేకానందముని యమేరికసీమ 
సన్నుతింపంగ జయ స్తంభ మెత్తె, 
అరుణాచలముమీద నరుణ తేజశ్ళాలి 
రమణర్ని శత్రుషట్కము నణంచె, 
అరవిందముని నిరంతర సమాధి న్నిల్చి 
లోకత్రయంబు వశీకరించె, 
మూడుగాళుల దొడ్డ ముసలికోమటి సెట్టి 
స్వేచ్చా వికుంఠంబు బేరమాడె 


నాల్గుఖండములకు నవనవోజ్ఞ్వలములౌ 
ధర్మమార్గములకు దారి సూపి, 

ఘనత నాచికొన్న ఖండంబు మనదన్న! 
పౌరుషంబు మనది ప్రజ్ఞ మనది! 


జాషువ రచనలు - 2 134 ౧ కాందిళీకుందు 0 


స్థిరత దయాపరి(శ్రమ బ్రసిద్ధి వహించిన భారతాంబకున్‌ 
మురిపెపు బిడ్డ లాంధ్రు, లుడివోని మహత్తర త్యాగదీక్షలోం 
బెరిగినవార, లీభువన పీడ సహింపరు, ధర్మచింతయున్‌ 
బరహితమున్‌ భవన్మునిజనంబులు క్రోలిన పాలుమీగడల్‌, 


ఊరకపోదు బుద్దుని మృదూ క్తిపటుత్వము, క్రీస్తు ప్రేమ వా 
కారము, రామకృష్ణ మునిచంద్రుని తాత్విక సౌరభంబు, ని 
సారము లీ కటారుల ద్విషజ్ఞయముల్‌, దుదిలేని తృష్టకున్‌ 
గారణభూతముల్‌, తెరపి6 గానని చింతలకున్‌ జిరాయువృల్‌. 


ఉడుగని సత్యధర్మముల కూపిరి సల్పని యట్టివేళ లే 

రృడియెడి నొక్క మారపుడు, భక్తి హుళక్కి బుజుప్రవృత్తిగా 
రడి, కరుణాగుణంబు వృధరా యనిపించు, సము్గితంబులై 
చెడుగు నదల్చి రాజ్యమును సేయక తీరదు ప్రేమ మిత్రమా! 


ఆనందించితి, మీ యుగోన్నతి కసాధ్యంబైన మీ యాంత్రిక 
జ్ఞానాభ్యున్నతికిన్‌ ధనాధిపుల సాంద్రత్యాగ రాగాప్తికిన్‌; 
దీనంబై విలపించు లోకమునకున్‌ విశ్రాంతిగల్సించి పెం 
పూనుంగావుత! మీ పురాణ నిగమహప్రోద్దాఢ ధర్మార్థముల్‌. 


గౌతమ బైరాగి కృపా 

స్ఫీతేక్షణ పంక్తి విశ్వవిశ్వానంద 
ప్రాతఃకాంతుల జిమ్మెడు 

గాత! శమించెడును గొత! కదన దవాగ్నుల్‌. 


అని పలికిన పుట్టికుని 

ట్టను బాంధుం డంజలించి, యనఘా! నీ శ్రీ 
యని బోధ తప్తమానస 

మునకుం జడివానవోలి ముదము ఘటించెన్‌. 


ఎన్నీం డీ రణవహ్ని చల్లవడు, నింకెన్నండు దిగ్గేశముల్‌ 
కన్నుల్‌ విచ్చెడి, విశ్వలోక సమతాకల్యాణ సంపత్తు లిం 
కెన్నం డబ్బెడి? నానతీయ గదవే యేదేని మార్గంబు మా 
కన్నా! జ్ఞాన కపాలమిత్రమ! దయావ్యగ్రాంత రంగుండవై. 


జాషువ రచనలు - 2 (35 4 కాందిళీకుండు 0 


అని పాంథుండు పృచ్చించిన, 

పునుక యొకింతాగి, “కల దమోఘం బగు చ 
కని మార్గమొకటి విను” మని 

వినుపింప దొడంగె మధుర విస్సుట పణీతిన్‌. 


ఆచారాంతరముల్‌, నిరంకుశ మతవ్యత్యస్తముల్‌, వర్ణముల్‌ 
నీచత్వోచ్చత, లంటరానితనమున్‌ బీజంబులై విశ్వధా 

త్రీ చక్రప్రళయంబు రేచెడి, విచారింపంగ నేలా? వృథా 
వాచాలత్వములున్‌ బ్రలోభ నటనల్‌ వారింపంగా నేర్చునే? 


తలసూపం బనిలేదు సాంఘిక మతౌద్ధత్యంబు లెందేని, భా 
షలకున్‌ సర్వకళాలతాంతమున కౌజ్జ్వల్యంబు సిద్ధింపంగా 

వలె; విశ్వైక్యత విశ్వసోదరత విశ్చప్రాజ్య జాతీయతల్‌ 
వెలయంగావలె, హిందు ముస్లిములకున్‌ విఖ్యాత బాంధవ్యముల్‌. 


సమరసభావ నిశ్చల పరిశ్రమకు (బ్ర 
హ్మాండంబు లున్ముఖంబయినదాక, 
వ్యత్యయంబైన తీ వాస్పృశ్యతాజాడ్య 
మన్నివిధాల రూపటీనదాక, 
నాజాతి నాయూరు నా దేశమని పొంగు 
స్వాభిమానము శూన్యమయినదాక, 
ఏశ్వసౌభ్రాత్రంబు వెలయించు నైక్య సం 
ఘావ్యాప్తి దిశల పెంపారుదాక, 


జ్ఞానమత సాంఘిక స్వేచ్చ నల్వురకును 
నేకరీతి లాభించునందాక' రాదు 
భావిభారత కల్యాణ పరమ సుఖము! 
కాక చల్లార దెపుడు సంగ్రామ మఖము. 


ఇది నాలో నగుపించు నూతన మహద్దృశ్యంబు, లే దింతకుం 
బదకం బొండు ప్రపంచశాంతికి, ప్రజాస్వచ్చంద రాజ్యంబు నం 
గదయున్‌ జింతయు లేని భారత సమాఖ్యం బైన వైకుంఠ సం 
పద సంపాదన సేయవోయి నడుమున్‌ బంధించి మిత్రోత్తమా. 


కనులుం గర్జము లూదిన 
పునుక నగుట జూడనయితి పొలయు న్నల్లన్‌ 
ఏననైతి ప్రజల యార్త 
ధ్వనులన్‌, దలంపోయ నేను ధన్యుండ నయితిన్‌, 
జాషువ రచనలు - 2 136 0 కాందిళీకుందు 0 


“ఏమైనారు కళత్ర పుత్రకులు? నీ విట్లొంటిమైం గానకున్‌ 

నీ మే న్సేరిచి తప్పుకొంటి” వనినన్‌, జింతాకులస్వాంతుంటై 
యేమాటాడక మూర్చ మున్గి పడిపోయెన్‌ గాందిశీకుండు, త 
త్సామీష్యంబున నున్న చెట్టుమొదటన్‌ సర్వాంగ నిశ్చేష్టండై 


అతని మూర్చ దేర్చి యరుణుండు పకపక 
నవ్వసాగెం దూర్చు నగముమీద, 

పునుక పలుకదయ్యె, భూరివిషాదంబు 
గుండె నిండి కన్ను గొనల వెడలె, 


నిసువుల దలంచి కొన్ని కన్నీళ్లు సిమ్మి, 
పునుకమిత్రుని విజ్ఞాన బోధం బేసి 
గుండెలో6 గొంత విశాంతి కుదురుకొనంగ; 
జరిగిపోయిన కథకు నచ్చెరువు పడుచు. 


ఇది నాలోగల చిత్రవిభ్రమముగానీ యిక్కపాలంబు ప 

ల్కదు, దేశాభ్యుదయాభిలాషి నయి రక్తక్షోభ వారించెదన్‌ 
సదయంబై యనఘాత్మకంబగు నహింసా ఖడ్గమున్‌ బూనెదన్‌, 
గుదియింతుం గదనో [గ్రభూతమును దిక్కుల్‌ మైక్కులర్చింపంగన్‌ 


అని తలంచి పాంథు డీంటికి 

జనియెం, గపాలంబు నొక్క సన్న్యాసి కరం 
బున బూని బిచ్చమునకున్‌ 

జనియెన్‌, శుభరుత మొనర్భె శకున ద్విజముల్‌! 





జాషువ రచనలు - 2 G3D 0 కాందిశీకుండు 0 





మొదటి సంపుటం 
మట్టిమనిషి 
రెండవ సంపుటం 


సమత + వైతరణి 
+ అర్భన + తిరస్కృతి 
మూడవ సంపుటం 
కథలు 
నాల్గన సంపుటం 
అడవిమల్లై + ఉరిత్రాడు 
+ వెన్నెల మండుతోంది + మరో దయ్యం కథ 
+ కోతి - కొబ్బరికాయ 
ఐదవ సంపుటం 
రాబందులూ - రామచిలకలూ + 
మృగతృష్ణ + సావేరి 
ఆరవ సంపుటం 


తొణికిన స్వప్నం + మళ్ళీ తెల్లవారింది + 
బొమ్మరిల్లు 


ఊర్మిళ (నవల) 
(ప్రతులకు; 


విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
విశాలాంధ్ర బుక్‌ హౌస్‌లు & (ప్రముఖ పుస్తక విక్రేతలు. 


135 


190 


140 


200 


200 


150 


90 


enapa 


అవడీ యర్ధదిగంబరేశ్వరుడు మా 
యిండ్లం (బ్రవేశింప నం 
చవమానంబుగ చర్చలాడగ 
బకింగ్‌హాం సౌధమున్‌ ద్రాక్కి హైం 
దవజాతీయత లీను మేల్సిలక నా 
ట్యంబాడ, శ్రీ జార్జి భూ 
భవు నింటన్‌ ఫలహారముల్‌ సలుపు తాతన్‌ 
గాంధి నర్చించెదన్‌. 


aA శల శశి 
కృతిపతి ప్రశంస 
అనుమానింపక నీస్వరాజ్యరణ శంఖారావ మాలించి, క 
మని భోగాలు పరిత్యజించి, ద్రఢిమన్‌ మైమీది వస్త్రంబుతో 
నిను వెన్నాడిన రామరాధ్విభునకున్‌ నీ కావ్య మర్చించి, ప్రా 
సిన కష్టంబును విస్మరించితి, మహర్షీ! గాంధి, స్వేచ్భారతా! 


బెడగారు నీ మేలి యడుగు జాడలలోన 
నడుగు సాగించు దయారతుండు 
కులమతద్వేషముల్‌ మొలకలెత్తిన వన్న 
కటకటంబడు క్షమాకాముకుండు 
సమసి పోయిన పూర్వజాతీయ కళల కా 
లంబంబు చూపు కళాపిపాసి 
గుణమున్న కృతులన్న కోరి యాహ్వానించి 
సత్మారములు చేయు సజ్జనుండు 


నీతి నియమములను నినుబోలి పాటించు 
తిక్కవరపు కులుడు దీనహితుడు 

యెలమి నీచరిత్ర కృతి నందికొన్నాడు 
సమ్మతంబు కాదె జాతి జనక! 


హరిజన సేవ కై బ్రదుకు నమ్మిన నీమనమూరడిల్ల, నం 

తరములు విస్మరించి, నిజధామమునన్‌ సహపంక్తి భుక్తిచే 
హరిజనులం దనించెడు మహత్తర సంస్కృతికర్త రామరా 
డ్వరుడు, మహాత్మ! నీదు కృతిభర్తత కన్యు లనర్హులేకదా? 


ఒక రాష్ట్రంబున కొక్క వర్ణమునకై యుత్పత్తిగావించు, సాం 
ఘికపుం జట్టము గిట్ట దెన్నడు త్రిలోకీ శేయముం గోరు ధా 
ర్మికసింహు న్నిను గొల్బువాని కివి సంతృప్తిం బ్రసాదించునే? 
మొకమోటంబునకున్‌ సహింప డొక తప్పున్‌ రెడ్డి, స్వేచ్చామునీ. 


మిన్నుల్‌ గూలిన తత్తరంపడని గంభీరస్వభావుండు వ 
ర్లౌన్నత్యంబున విజ్ఞవీగని బ్రశాంతాకారు దేకాలమున్‌ 

ని న్నాదర్శముగా దలంచు విబుధున్‌ శ్రీ రామిరెడ్డి ప్రభున్‌ 
మన్నించుం గవితాప్రపంచము మహాత్మా! కావ్యపువ్పాంజలిన్‌. 


ఆల్లుం(డ్రున్‌ గొమరుల్‌ గుమారితలు దేశారాధనాసాధనో 
త్భుల్లాంతఃకరణుల్‌ నిగర్వులు కళాపూర్ణేంద్రులై కొల్వగా 
యిల్లాల్లేని విచారమున్‌ మరచి సాహిత్యంబు పోషించుచున్‌ 
నెల్లూర్సీమకు రామిరెడ్డి యొక మాణిక్యంబుగా వెల్టెడిన్‌. 


ఒకరు చెప్పుకొన్న నున్న వాడని సంశ 
యింప జోటు జిక్క దింతయేని 
వేయిమాట లేల వేషభాషల గాన 
రాదహంబు రామిరెడ్డయందు. 


థరియించినాడు ఖద్దరుబట్ట తొలుదొల్ల 
కదురు తుమ్మెదటిక్క గదలునాడు 
భుజియించినాడు సమ్ముదితాంతరంగుడై 
జైలుఖానాల ఖైదీలబువ్వ 
అంపించినా డసూర్యంపశ్య నిల్లాలి 
కిగ్గాడి బంధనగేహమునకు 
పోసినా డెన్నియో దోసిళ్ళకొలది రూ 
పాయ లారంభజాతీయనిధికి 


వడియువంకలేని భవదంతరంగంబు 
చూఅలాడినట్టి సుజనహితుడు 
సింహపురనివాసి శ్రీ తిక్క వరవంశ 
తుహినకరుడు మధుర సహనపరుడు. 


నిలువుదోపొసంగి నీయంతరం గాన 
ముద్రపడ్డ రెడ్డిముద్దరాలు 

శ్రీ శకుంతలాంబ శ్రీ రామిరెడ్డి గా 
రాలబిడ్డ ఖదరు రాచతపసి! 


మోమున వీరకుంకుముబొట్టు రచించి పతివ్రతల్‌ నిజ 
స్వాముల బందిఖానలకు పైన మొనర్చెడువేళ, రామరా 
డ్భామ, సుదర్శనాంబిక భవన్నుతులంది ధరించె శాంతిసం 
(గ్రామ సుదర్శనాయుధము రాట్నము సింహపురాంగనావళిన్‌. 


ఆర్థికమంట్రియె ప్రకృతమాంధ్రిని పాలనసేయుచున్న ని 
మనన్ముడైన బెజవాడ కులాభరణంబు రామరా 

డర్ధపమౌళికిన్వలపు టల్లుడు సుమ్ము భవత్మటాక్ష సం 

వర్దితులయ్య తికృవరవంశజు లక్కజపుం గళానిధుల్‌. 


వినతి 


మహాళ్ళుని అకాలమరణమునకు విశ్వాంభరానేత్రము చెమ్మగిల్లినది. భారత 
స్వేచ్ళకై వ్యయించక మహాత్ముడు దాచుకొన్న రక్తకణములేదు. అతడే భరతవర్షము; 
భరతవర్షమే బాపూజీ. ఒక ప్రత్యేక వ్యక్తికాదు. నలుబదికోట్ల భారతీయులతడు, 
“అతడొక మధుర ప్రకృతిగాని మానవవ్యక్తిగాదని” జార్జి బెర్నార్డుషా స్తుతించినాడు. 
ప్రపంచ చరిత్రలో నెట్టివాడు నేయుగమున గడింపని యమరి'ీర్తి నతడార్డించి, 
అనుగుబిడ్డలగు భారతీయుల కంకిత మొనర్చినాడు. ్రతిఫలముగా తనకు 
లభించినది బలవన్మరణము, భస్మస్వరూపము. అది తలంపరాని విషమఘడియ. 
నాడు రాలిన యశ్రుకణములే యీ కావ్యము. భారత కవులిప్పటికే పరిపరి 
విధముల వాపోయి తాత నర్చించి బుణ విముక్తులయినారు. 
మహాత్ముని భక్తులలో ప్రథమగణ్యులై యసహాయోద్యమ క్లిష్ట కాలాన 
సకుటుంబముగా నామహాముని ననుగమించిన సింహపుర రెడ్డి కులాలంకారు 
లయిన శ్రీ తిక్కవరపు రామిరెడ్డి గారికీ గ్రంధము నంకితమొనర్చుచున్నాను. 
ఈకృతి స్వీకృతికి రెడ్డిగారెంతయు నర్భలై గాంధి మహాత్ముని యాత్మశాంతి 
కుపకరింతురని నా విశ్వాసము. రెడ్డిగారికావ్యమును విని సంతసించి 
ముద్రణార్థమై ధనమొసంగి, కృతినందుట కంగీకరించి నాకు మహోపకారము 
చేసినారు. వారికి నేనెంతయు కృతజ్ఞుడను. 
-జొషువ కవి 


2తతు3లక్‌ 


భగ్గునమండు సీమ నరపాలురతోడ నెదిర్చి వెన్మకున్‌ 

దగ్గక రక్తపుంజినుకు నష్టముగాని స్వరాజ్య యుద్ధమున్‌ 
నెగ్గిచినట్టి భారత మునిప్రవరుండు క్షమాప్రవాసి, యా 
ముగ్గిన పండు, బోనమయి పోయెనె నేడు తుపాకిగుండ్లకున్‌. 


జగమొక్కుమ్మడి జొమ్మ (గ్రుద్దుకొని మూర్చన్‌దేలి, తబ్బిబ్బు జెం 
దగ, చేజిక్కిన మొన్న మొన్నటి స్వతంత్ర స్వర్గసౌధంబు 
పొగరేగన్‌ బగవాడు లేని భువనంబున్‌ గన్న బాబున్‌, భవత్‌ 
భగవంతున్‌, దయామాలి చంపుకొనినావా! భారతాంబామణీ! 


నీ యంకంబున లాలితంబగుచు శాంతిన్గాలమున్‌ బుచ్చు న 
మ్మాయిన్‌, జిట్టి స్వరాజ్యబాలికను సామ్రాజ్యేందిరన్‌, లేతలే 
తాయుష్మంతులు తండ్రిలేని యల జహ్వర్‌లాల మాత్య ్రభుల్‌ 
మోయన్గాలుదురే? జగజ్జనక! బాబూ! గాంధిమున్యగ్రణీ! 


ఇదియే పోవడమా! జగజ్జనక! రానేరావుగా! నూట ము 

ప్పదియేడుల్‌ మనువాడనన్న నుడికిన్‌ భంగంబు వాటిల్లెనే? 
ముది తాతా! ప్రతిరక్త బిందువును మా పూర్ణ స్వరాజ్యార్థమై 
కొదలేకిచ్చిన నీ విషాద మరణాగ్నుల్‌ గొల్బె ముల్లోకమున్‌. 


ఏలేనవ్వులు లోకలోకముల మోహింపించి, నిర్జించి, స్వే 

చ్భా లావణ్యవతీ కరగ్రహణ పూజల్‌ గాంచి, పుష్టించెనో, 
ఆ లేనవ్వులరాశి! ఆ యపరవిద్యావార్థి! ఆ పండుటా 

కీ లోకంబును వాసెనే! భరతరాజ్జీ! యెంత దౌర్భాగ్యవో! 


ఆగిపోయెనె ప్రపంచానందదం బైన 
ఖదరు రాటాల రుంకార రవళి 
ఇంకెనే శాశ్వతాస్పృశ్యుల నోదార్చి 
నెనరూను క్‌ కన్నీటి బుగ్గ 
పడిపోయెనే నేటివర కింత లభియించు 
గండు పేదల నోటి కబళరాశి 
విరిగిపోయెనె నేటివరమంత్రికోటికి 
నవలంబనంబైన యమరతరువు 


జాషువ రచనలు - 2 ౧ బాపూజీ 0 


గంటకొట్టినమాదిరి మంటియందు 
మండుచున్నాడు చండమార్హాండమూర్తి 
భారతజ్యోతి గప్పున నారిపోవ 
ముజ్జగంబున జీకటి ముమ్మరించె. 


కలికాలమ్మున కేసు క్రీస్తువని వక్కాణించె దిగ్గేశముల్‌ 
తులువల్‌ సల్పిన గాయముల్‌ మరల నీలో దోచి యేసుప్రభున్‌ 
దలపించెన్‌ బుజువయ్యె నీదగు మహత్వశ్రీ, భవత్యాగ శ 
క్తులలో నెన్ని స్వరాజ్యముల్‌, భువన వైకుంఠంబు లింపారునో. 


అవతారమ్ములు దాల్చినాడు పదిమార్లబ్దాక్షుడం చూరకే 

చను లూరించు సమస్త శాస్త్రములు, సాక్షాదబ్దనాభుండవై 
యవతారించిన నిన్నెణుంగుదుము బ్రవ్మోండం బెజుంగన్‌, జగ 
దృవమున్‌ చెండితివీవు కొండొక మరంద ప్రేమహాసంబునన్‌ 


అలిగి కూర్చుండు చిన్ని బీడ్డల విధాన 
నుపవసింతువు భువన ముబ్లూతలూగ 
విశ్వములకెల్ల గారాలబిడ్డ వకట 
చంపుకొన్నది భారతక్ష్యాతలంబు. 


పగతుర రక్తమున్‌ దిలకపంకముగా ధరియించు భండనా 
ధ్వగులగు పుత్రులం గనెడు భారతదేవత, కడ్పు చల్లగా 
పగతుర చిత్తముల్‌ గెలిచి పాలన సల్పిన బుద్ధదేవునిన్‌ 
మిగిలినవాని గాంచె మహనీయుని మోహనచందు గాంధినిన్‌. 


అది తలపోయరాని హృదయ ప్రవిదారి విషాదవాత్వ కా 
స్పదమయి, పంచఖండములు బావురుమన్న పిశాచివెళ, ము 
ప్పది పదికోట్ల భారత తపస్సముదాయము భస్మరాశియై 
చిదికిన ఘోరదుర్ధినమిసీ! వచియింపగ జిహ్వలాడునే. 


భరతవర్షంబీను వజ్రాల ధనరాశి 
తూకంబునకు పెచ్చుదూగువాడు 
మూడుమూర్తుల దయాభూతి ప్రత్యంగాన 
తాండవించెడు పవిత్రస్వరూపి 
పదివేలయేండ్ల లోపల ధరాదేవత, 
కనియెలుంగని జగన్మునివరుండు 
అనుగు దమ్ములు కోరుకొను స్వరాజ్యార్థమై 
పస్తుండి శుష్కించు పండుముపలి 


జాషువ రచనలు - 2 G48) 0 బావూజీ 0 


గోచిపాత గట్టుకొని జాతి మానంబు 
నిలిపినట్టి ఖదరు నేతగాడు 
విశ్వసామరస్య విజ్ఞాన సంధాత 
కామిత (ప్రదాత, గాంధితాత! 


విమత భూపతుల దోపిడి గుందు జాతిలో 
దీపంబు బెట్టిన దినకరుండు 
మానవత్వమును భూమండలంబున నెల్ల 
చాటిన యాచార్య చక్రవర్తి 
సత్యాగ్రహంబను శస్త్రచాలన విద్య 
భువికి దెచ్చిన మహాపురుషమౌళి 
నిమ్న జాతుల కంటి నీరంబు దుడిచి యా 
శ్వాసించు నిఖు పేద బాంధవుండు 


పండ్లు నూరుచున్న బహుమతంబులలోన 
సహనవిద్య నేర్పు సాధకుండు 

భార్య బిడ్డ లున్న ప్రత్యక్ష దైవంబు 
కామిత ప్రదాత, గాంధి తాత 


ఉపవాసం బుపసంహరించుకొని యెన్నో నాళ్ళు గాలేదు, తా 
నుపలాలించు ప్రపంచ శాంతిరమ కాయుర్భూతి సిద్ధింప లే 
ద పరాహ్లాంబున (గుంకెనో! భరతమున్యాదిత్యబింబంబు, తూ 
రుపు ఖండంబుల నస్వభావికముగా రోదస్సు రోదించగన్‌. 


కలముల్‌ కైతలు మూగవోయినవి, శోకధ్నాంత ముపష్పొంగి క 
న్నులువోయెన్‌ సకల ప్రపంచమునకున్‌, దోడ్లో భయభ్రాంతమై 
బలహీనంబయి తూలె భారతము, విశ్వవ్యాపి బాపూజి, గుం 
డెలలోనుండి పవిత్రరక్తము చితాగ్నిన్‌ గ్రాగి ఘోషింపగన్‌. 


వేయేడు ల్పలక్రిందులైన, భరతోర్వీచక్రమీ వింత గో 

సాయిన్‌ సామి దిగంబరేశ్వరు నహింసామూర్తి, శాంతి క్షమా 
వ్యాయామ స్థిరు నెత్తి పెంచుకొను భాగ్యం బున్నదే? మానదీ 
గాయంబీ మతమత్త చిత్తుల తలల్‌ ఖండించి, కాల్చించినన్‌, 


అదిగో! రాట్నముచేత నిమ్నజుల కాహారంబు గల్పించి య 
భ్యుదయాపాదక సొమరస్యమున కాయుర్జ్ణాయముం బోసి, ఆ 
పదపాలై మరణించి, భస్మచయమున్‌ భాగించి, దేశాలపై 
వెదజల్లించిన గాంధితాత బుణమున్‌ విశ్వం బెటుల్‌ దీర్చునో? 


జాషువ రచనలు - 2 ౧ బాపూజీ 0 


అవతరించిన స్వరాజ్య ప్రొజ్యబాలిక 
కక్కటా! ముకుపచ్చ లారలేదు 
సకుటుంబముగ వీడి చనుచున్న తెలిరాజు 
నిజసీమలో కాలు నిలువలేదు 
హస్తినాపురిమీద హైందవ ధ్వజమెత్తి 
నిండుగా యేడాది నిండలేదు 
స్వాతంత్ర ఘనమహోత్సవ జయధ్వానంబు 
మార్మోత లూరూర మాయలేదు 


సింహపీరిక నధివసించిన యనుంగు 
మనుమలం జూచుకొనుచు నమంద హర్ష 
పులకిత స్వాంతుడగు దొడ్డ ముసలివాడు 
మాయమతయ్యెనె? లోకాల గాయమగుచు. 


ఆకటిచిచ్చునం గుమిలియార్చెడు ప్రేవులు మూటగట్టి, ధ 

రైక మహారణంబున నహీన జయంబు గడించి, దాస్యపుం 
జీకటివాపి, తమ్ములకు స్వేచ్చ యొసంగిన తాత, జాతికిన్‌ 
జీకుడుబెట్టి, స్వర్గపురి జేరిన! భారతబాప్పబిందువై. 


అచ్చపు (గ్రెస్తవుం డనుచు నంజలిబట్టిరి కైస్తవోత్తముల్‌ 
పొచ్చెములేని బౌద్ధ డని పూజ లొనర్చిరి బౌద్ధభిక్షకుల్‌ 
మచ్చరకించి మా ముసలమానని పల్కెం దురుష్మలోకముల్‌ 
అచ్చమహాత్ముడన్న నుడికర్ణుడు గాంధి ఫకీరు డెంతయున్‌. 


ఆ(ఫికాఖండంబునందు బోయరులకై 
చిందిన నెమ్మేని స్వేదధార 
-హరిజనావళీ సముద్ధరణార్థ మనయంబు 
వగచి చిమ్మిన బాష్పవారిధార 
బహుకాల శృంఖలాబంధనాలయమున 
వృధపుచ్చుకొన్నట్టి రుధిరధార 
సీమరాజుల శిలాచిత్తాల నగలించి 
లాలించు స్మిత సుధాలాపధార 


నేల నాలుగు చెజగులు నిండి పాణి 
మొలకలెత్తించె దేశాల పుష్పపూజ 
హరహరా! నేడు బాపూజి మరణవార్త 
కత్తులాడించె భారత గర్భకుహరి. 


జాషువ రచనలు - 2 ౧ బాపూజీ $ 


“హారామా!” యని నేలపై కొరగి, నిర్యద్రక్త సిక్తాంగుడై 
వీరస్వర్ణమలంకరించిన యశస్విన్‌ గాంధికర్మంది, గ 
న్నారం జూదగలేక ఢిల్లి నగరం బాబాలగోపాల మా 
కారం బెత్తిన శోకమై, ప్రకృతిముగ్ధంబయ్యె, నిర్జీవమై. 


నవఖాళీ నరమాంస భక్షణ దురంత శ్రేణి నాలించి, మా 
నవ ధర్మంబు నశించెనే యనుచు జింతాక్రాంతుడై పోయి, త 
దవధూమంబులు శీతలోక్తి మధు రార్టప్రేమను చల్లార్చు సా 


ట్ర 


ధు వరేణ్యుం గబళించిరే యనుగుపుత్రుల్‌ దైవభక్త బ్రువుల్‌. 


గొడిసే చేతి తుపాకితో శిథిలితాంగున్‌ బ్రేమపాథోనిధిన్‌ 
బుడమిం గూలిచి మూర్చ వోవునెడ 'బాబూనొచ్చెనే దేహమం 
చ డిగెన్‌ లేనగవుల్‌ శమింపని యపాంగాలోకనంబుల్‌, కటా! 
పిడుగుల్‌ గూలెడి నంతరంగమున నీ వృత్తాంత మూహించినన్‌ 


చెప్పులు కట్టియు, నన్నపు 

జిప్పయును సులోచనములు, చిత్తంబులలో 
నొప్పిగలిగించె జూపర 

కప్పాజీ గృహము శూన్యమై దుస్సహమై. 


శ్రీ వైస్రాయి సతీసమేతముగ నర్చించెన్‌ సుమశ్రేణిచే 
నావిర్భూత కవోష్ణ బాప్పములచే నత్యంత భక్తిన్‌, బ్రజా 
సేవా శుష్మిత వృద్దమూర్తిని, ధరా క్షేమంకరున్‌, బుణ్యపుం 
బ్రోవున్‌, గాంధి నకాలమృత్యు సుఖసుస్తన్‌, రక్తసిక్రాంగునిన్‌. 


ఐదార్మైళ్ళు ప్రజాసమూహ మిరుపాయల్గట్టి వెంటాడ, ము 
న్యాదిత్యుండు వికుంఠసీమకు మహాయానంబు సాగించె మై 
మీదం బూవుల వర్షముల్‌ గురియ గంభీర స్మితచ్భ్చాయలన్‌ 
బూదేరెక్కి కళిందజాతటికి మామూల్టివ్య తేజంబునన్‌. 


మంతురులెల్ల నప్పరమ మౌనిశవం బరుదేరు నేనుగుం 
దంతపుదేరులాగ గవనర్‌ జనరల్‌ బహరా యొనర్చగా 
యంతములేని మానవ మహానది సూర్యసుతాస్రవంతి ప 
ర్యంతము నేలయీనిన దెరంగున బొంగి రహించె నెంతయున్‌, 


ఎందరో నాటి రక్తంబు జిందుచున్న 
నూనుకొనని యహింసా (ప్రసూనలతిక 
బొపుజీ రక్తబిందు సంస్పర్శనమున 
నాటుకొన్నది ఖండ ఖండములయందు, 


జొషువ రచనలు - 2 ౧ బాపూజీ 0 


ఏజన్మాంతర పుణ్యశాలుర తనూ మృత్సంచయంబంటి యా 
రాజాఘట్టము ధన్యమయ్యెనొ! పవిత్రంబై ప్రకాశించు బా 
పూజీ సంచయన క్రియా సమధికంపుం బుణ్యమార్దించి ది 
గ్రాజీ దంతురిత ప్రతిష్ట కిపు డగ్గంబయ్యె, సుక్షైత్రమై 


మండంజొచ్చెం బడమట 

దందకరుని చితి, యదెట్టి సంఘటనంబో 
మండంజొచ్చెం గాంధీ 

చండకరుని చితి కళిందజా తీరమునన్‌. 


ద్వాదశపుణ్య తీర్థములు భారత భాగ్యవిధాత మేని కొం 
బూది తరంగ హస్తముల ముద్దిడి యొద్దిక నాణిముత్తెపుం 
గాదెల నింపుకొన్నని సగర్వముగా, కలుష ప్రపంచపుం 
బూది స్పృశించి యంటువడిపోయిన కల్మష మూడిపోవగన్‌, 


జాషువ రచనలు - 2 


బూది బంచుకొనుచు భూరిచింతా క్రాంత 
వదనులగుచు దిరిగివచ్చినారు 
మంశత్రిమణులు భరత మౌనీంద్రమణి లేక 
వగల బొగులు ఢిల్లి నగరమునకు. 


నిమ్న జాతుల మేను నిమిరి పైపై చెలి 
నటన సాగించిన నైష్టి కుండు 
ప్రాతవారిన సీమవసన మొక్కటి దెచ్చి 
దహనంబు జేసిన త్యాగధనుడు 
ఖదరు గట్టనివాని గని వేడినిట్టూర్చు 
విడిచి కుందిన భక్త వేషధారి 
మాలవాడలకు నామడదూరమునగాని 
నిలువని శాంతిసందేశహరుడు 


నడుపుచున్న దొంగనాట్య రహస్యంబు 
స్పష్టమయ్యె గాంధి చావుతోడ 
భరతభూమినింక భగవంతుడుండునా 
దేవళంబు లుత్త తిత్తులయ్యె, 


౧ బాపూబీ 0 


పోరుబందరు పురంబున బుట్టి గుజరాతు 
సీమకు గౌరవశ్రీ ఘటించి 
ఆబాల్యముగ సూన్ఫతాలాపములు నేర్చి 
సన్మార్గమున కాలుసాచి నడచి 
మూడులోకంబుల నోడింపజాలు చి 
త్రంబైన నవ్వు సాధనముజేసి 
మనుజుడై పుట్టి సంపాదింపగాలేని 
సహనంబు పదిపుట్లు సంతరించి 


బలము గలిగిన గంపంత బలగముండి 
వెతలపాలైన మాత్సభారతిని జూచి 
యెంత చింతించెనో సుంత హింసలేని 
బవరమును లేపె శ్వేత భూపతుల తోడ. 


పదుగురి నోళ్ళలోన గుణవంతు డితండను శబ్దరత్నముల్‌ 
బొదిగి, సమస్త విద్యలను పూర్ణముగా గ్రహియించి, సీమకున్‌ 
గదలి, వినీకికిం జిజుతగాయము సోకని న్యాయవాదియై 
సదనము జేరె, ప్రాయము బుసల్‌ పచరించెడు యెవనంబునన్‌. 


జాషువ రచనలు - 2 


అనుగుం గస్తురిబా గీ 

చిన గీటు దొలంగనట్టి చెలువ, మనసులో 
మనసై, మెలంగ భారత 

జనకత కనువైన గుణము సంపాదించెన్‌. 


మగని చిత్తం బగుర్చగ నెగ్గులేకుండ 
హరిజనాళికి పరామిరిక నెజపి 

విభు డుపాధ్యాయుడై, వినుచు నహింసా మ 
హాధర్మ సూత్రంబు లభ్యసించి 

పతిపదంబులు మెట్టు బాటలో వెలుగు ని 
శ్చలశాంతి రమకు పుష్పములు సల్లి 

భర్తృ జిహ్వా పల్లవమున బూచిన సత్య 
మధుకోశ మధువు కమ్మగ భుజించి 


ఆడురూప మెత్తినట్టి రెండవగాంధి 
యనగ భరత జనని యను ప్రతిష్ట 
గడనచేసి సాధ్వి కస్తూరిబా యభ్య 
సించె నద్వితీయ శీలవిద్య, 


కడుపున బుట్టిన కొడుకుల 
నడుగంగా నేల న మ్మహా జంపతికిన్‌ 
వ. బుట్టని కొడుకులు 

డిసేతో మూడుపదుల కోట్లటు నిటుగా. 


తిండి లేక భారత సతీసుతు లెల్లరు దక్షిణాఫ్రికా 
ఖండముజేరి సీమ సరకారుల వేడికటాక్ష వీక్షణో 
ద్దండ నిదాఘ తప్పలయి దాస్యము సేసెడువేళ నండగా 
నుండి యెదిర్చె శ్వేత పదనోగ్ర పిశాచుల వర్ణదౌష్ట్యమున్‌. 


అతిధికి పరిచర్య లాచరించుటగాక 
పాయఖానా శుభ్రపరచినాదు 
నిష్మారణముగ తన్నిన తెల్లదొర గుండె 
నలిగిపో జిరునవ్వు నవ్వినాడు 
అంశరాత్మకు భిన్నమైన పాపపు లేశ 
మేని ప్రాణాల బోనీయలేదు 
తగవు దప్పినవాడు భగవంతుడేకాని 
యురమిచ్చి యెదిరించ కుండలేదు 


తెలుపు నలుపు వన్నె కులభేద పరమైన 
సీమ పెద్దపులికి చెలిమి గరపి 

భరత సు సుప్రతిష్ట బహుదేశములమీద 
చల్లినాడు మాట చెల్లితీర, 


సత్యాగ్రహ స్వర్ణశంఖంబు పూరించి 
స్వాతంత్ర్య సమర బీజములు నాటి 
సీమబట్టలు ధరించెడు పుట్టుభోగికి 
చేనేత మగ్గాలు చేతికిచ్చి 
దొరల చేజిక్కిన భరత సామ్రాజ్యంబు 
నుపవాసములచేత నూచి యూచి 
స్వీయదేశీయ సిపాయి ఖైదీయౌట 
గౌరవంబను సుద్దు గట్టిజేసి 


పొదలు మంచుకొండ మొదలు సేతువుదాక 
భారతంబు వెంట బరుగులెత్త 

జడుపుగిడుపు లేని శాంతిపటాలంబు 
సిద్ధపరచె ధర్మ బద్భుడగుచు 


జాషువ రచనలు - 2 0 బావూజీ 0 


ముద్ద తరుగయ్యె పాపము 

ఖద్దరుచే సీమ నేతగాండ్రకు, గుండెల్‌ 
దద్దరిలె రాచవారికి 

ఖద్దరు ముని (మీంగరాని కబళంబనుచున్‌ 


ముసలమ్మ మొదలుగా పసిపాప వరకు ఖ 
ద్దరుబట్ట నెమ్మేన దాల్చినారు 
పాలకుడాదిగా బంట్రౌతువరకు గాం 
ధీటోపి ధరియించి తిరిగినారు 
ధనికుండు కోలె, ముద్దకులేని పేదయు 
కడగి సన్నని నూలు వడికినారు 
ఆస్తికుండును వీరనాస్తి కుండును గూడ 
బాపూజి కంజలి బిట్టినారు 


గాంధి నామకంబు గాంధి సందేశంబు 
మారుమూలలందు మారుమోగె 
ఖండపంచకమును గొగిలించినవాని 
సీమశక్తు లేమి సేయగలవు? 


రోజు సబర్మతి మునివరుం గని ప్రార్థన మాలకింపగా 
హాజరు జెందు దైవము, మహాత్ముని హత్యను కండ్లజూచి యీ 
పూజల కాసజెంది చనిపోవుట తథ్యమటంచు లేచి, యా 

రోజె ప్రయాణమై చనె, గురుఘ్నులులేని పరాయి భూమికిన్‌. 


అసహాయోద్యమ మాంగ్లరాజ్యరథ రథస్తంభనాపాదియై 
దెసల న్నిండి నినాదముల్‌ సలుప ఖాదీయూనిఫారాల సా 
హసికంబైన స్వతంత్ర సైనిక నికాయట్రాజియై, గాంధి తా 
పసి సాగించె, నిరాయుధంబగు నపూర్వంబైన పోరాటమున్‌ 


లాలా లజపతిరాయ్‌, మో 

తీలాల్‌ నెహురూ, తిలక్కు దేశాయి, పటేల్‌ 
మాళవ్య (ప్రభృతి ప్రముఖులు 

మౌళిం దాలిచిరి గాంధీ మహితోద్యమమున్‌. 


జాషువ రచనలు - 2 153 ౧ బాపూజీ 0 


ఆశీర్వదించి దేహంబు చాలించె సం 
గర రంగమందు గంగాధరుండు 
లాటీల కగ్గమై లజపతిరాయండు 
నొరిగె నుత్మట వీరమరణశయ్య 
ఇల్లువాకిలి ధానమిడి పండితుడు మోతి 
లాలు వీరుండు కాలంబుజేసె 
సహచరాగ్రేసరుండు మహదేవ దేశాయి 
తన చేతుమీదుగా దహనమయ్యె 


జహ్వరాది బాలసత్యాగ్రహులు వెంట 
నడువ నుగ్రమై యనంతమైన 
శాంతీభందనంబు సొగించె గాంధిజీ 
పిలకతోడ, నవ్వమొలకతోడ. 


ఏమనరానిదై, హృదయమేర్చు మహత్ముని (ప్రేమతత్వ సం 
గ్రామ విచిత్రపద్ధతికి గందరగోళము జెంది యిండియా 
స్వాములు 'శౌలటా'ది పటుశాసనశక్తుల కాసదీరగా 

నా మెతపెట్టినా రదయు లై బలహీనుల వేడిరక్తమున్‌. 


ఉద్యమములు సత్తులుత్తుత్తమాటల 
ఫలితమునకు రావు వాస్తవముగ 
త్యాగులైనవారి తను రక్తమున దక్క 
సాధురక్తమునకు జయము (ధ్రువము, 


నలుబదికోట్ల వక్రములు, నల్పదికోట్ల శిరాలుగల్లి, చు 

క్కలు తలపూవులై పెరిగి కమ్మని నవ్వులతోడ నుజ్వలో 
జ్వలమగు గాంధి రూప మనివార్య మజేయమునై బ్రిటీషు రా 
జుల భయభక్తి తత్పరత జూజిగొనెన్‌ సహనాభిరామయై. 


మౌలానాయజదున్‌ గఫూరుడు ముసల్మాన్నాయకశ్రేష్టుల 

య్యాలీసోదరులం జలించి హృదయం బర్చించి వెంటాడగా 
చాలాకాలమునాటి జాతిమత భాషాద్వేషముల్‌ మాన్సుచున్‌ 
బాలు న్నీరముగా నొనర్చె నుభయ వ్యత్యస్త సిద్ధాంతముల్‌. 


ఆవేశంబున గాంధి పాదముల నభ్యర్చించి వెంటాడుచున్‌ 
యావద్భారభూమి కట్టుకొనిపోయెన్‌ ఖాదీ జగావస్త్రమున్‌ 
బ్రోవుల్‌ వెట్టి దహించె సీమవసనంబున్‌ జీల్చి చెండాడుచున్‌ 
జైవెట్టెన్‌ బసిపిల్లయున్‌ భరతదేశ స్వేచ్చ నాశించుచున్‌, 
జాషువ రచనలు - 2 0 బాపూజీ 0 


కటిక చీకటి బంధిఖానాలలోనుంచి 
కఠినశిక్షలు ప్రయోగంబుజేసి 
కీల్తుపాకులు ఫిరంగీ మింటికి గాల్చి 
బ్రిటనుపటుత్వంబు వెల్లడించి 
గాభరా పెట్టు బందోబస్తు లొనరించి 
వెలయిచ్చి కొన్న దోర్భలము జూపి 
రాజన్య విద్రోహ వ్యాజంబు గల్పించి 
యొక్కరి నిద్దరి నురికి బంపి 


భూమిపతులకుండు మొనగానితనమెల్ల 
నిఖిల చిత్రగతుల నెరపినారు 
మౌనముద్రగాని మందస్మితముగాని 
చెదరదయ్యె గాంధిజీ ముఖాన. 


వేళాకోళము సిగ్గుచేటగుచు నవ్వించెన్‌ దిశాగోళమున్‌ 
ప్రోలీసన్నల మొద్దుకత్తి బెదరింపుల్‌, దేశభక్తాళికిన్‌ 

గేళీ సొధములయ్యె జైళ్ళకట! యాంగ్రేయ ప్రభుత్వ ప్రతి 
ష్టాలీలానతి చిన్న బుచ్చుకొనియెన్‌ స్వాంతంబునన గుట్టుగన్‌. 


అడుగు వేయిన్నూరు లడిగి బేరముసేయ 
సకల భారతభూమి సంచరించి 
నగవు ముప్పదికోట్ల జగము నాకర్షించ 
ంతముల్‌ కరుగ నుపన్యసించి 
పలుకు పందుము రత్సములకు తూకము దూగ 
పరిపాలకులతొడ వ్యవహరించి 
వేషమాశాతాపవిశిఖంబు చల్లార్చ 
మూరెడు వసనంబు మొలకు జుట్టి 


బట్టలుదుకుకొనుచు బట్టలు నేయుచు 
పాలుపండ్లు గుడుచి బ్రతుకు నీడ్చి 
సుకము మరగియున్న సోమరిభూమికి 
కరువులేని బ్రతుకుదెరవు సూపె, 


బాపూజి నామరూపములు సొమ్ములుగాని 
దినప(్రికలకు జీవనములేదు 
గుజరాతు ముని పాదరజము సోకని పురీ 
రత్నాల కర్షమర్యాదలేదు 
ఘన సబర్యతి మునీంద్రుని సమ్మత్రికిగాని 
ధర్న సంసకు ప్రజాదరణలేదు 
కస్తూరిబా భర్త పేస్తు లారంభింస 
జగతి వృత్తము బెత్తసాగలేదు 


జాషువ రచనలు - 2 65ఖి 0 బావూజీ 0 


తఖిలి చేతబట్టి తౌత ఖైదుకుబోవ 
ప్రభుల సభకు నిబ్బరంబులేదు 
రాజుగాని రాజు; ప్రతీగాని ప్రతియౌచు 
నేల నాల్గుచెరగు లేలసాగె. 


ఉప్పు సత్యాగ్రహంబున కుత్సహించి 
కట్టమోపున జలధికి గదలునాడు 
శాంత గంభీర భంగహస్తములు సాచి 
యంజలి ఘటించె బాపూజి కబ్ధిరాజు, 


పిల్లల వెంటబెట్టుకొని భిక్షకు బోవు కుటుంబివోలె, మా 
చల్లనితాత, విశ్వపరిచారకు డర్ధదిగంబ రేశ్వరుం 

డల్లన నబ్ధియాత్రకు బ్రయాణ మొనర్భెడువేళ జిత్లముల్‌ 
వెల్లువలై 'సవించినవి ప్రేక్షకులౌ సరకారు వారికిన్‌. 


జలనిధిలోని యుష్పొకరి స్యాష్ట్రముగాదు, ప్రభుత్వ శాసనం 
బులకు శిరస్సులేదు, ప్రభువుల్‌ దయమాలినవారు, సూర్యచం 
ద్రుల వలె నబ్బులున్‌, బుడమి, రోదసి పేదలసొమ్ము, భారతీ 
యుల నిజు పేదగంజి కయయో! కరవయ్యెనె యుప్పురవ్వయున్‌. 


జయజయనాదముల్‌ దశదిశాతటపాటవ మాచరింప, న 
క్షయముగ సర్వభారత భుజాబలసంపద సంతరించి, భూ 
దయితులతో నెదుర్మొను సుధాచరితుం గుజరాతుసెట్టి, తా 
తయ గని హైందవంబు ముదితంబయి పొంగె, మహాసముద్రమై 

పన్ను కట్టరాదు పరిపాలకులకు, శి 

క్షింప నిండు కడకు చెరకు బొండు 

జాతి ముక్తి కిదియ సరియైన వెరవంచు 

హెచ్చరించి రెచ్చగొట్టసాగె. 


అలఘు ఫిరంగి దెబ్బ కెదురై తలయొడ్డిన శాంతియోద్ధలన్‌ 
గెలుచుట దుస్తరంబు, తలక్రిందులు గావలె ముజ్జగంబు, క 
త్తుల కసరత్తు | (పేమ రణదూతలవద్ద నిరర్ధకంబగున్‌ 

సలిలముపొంత నిప్పునకు సాగునె 'ప్రోన్నత సప్త జిహ్వకల్‌, 


కదురును రాటము దాలిచి 

యెదిరింపుడు రాచవారి, నీ యాయుధముల్‌ 
ముదమిచ్చు, నన్న వస్త్ర 

ప్రదములు, బీ ప్రదములాంగ్ల పారివ తతికిన్‌, 


జాషువ రచనలు - 2 0 జావూజీ 0 


మన రాచవారు మనపై 
గనుపరచెడు సవతితల్లి కరుణా(పేమల్‌ 
జలియన్‌వొలా బాగున 
యనదల రక్తమున దేలి యాషావించెన్‌. 


కత్తులొసంగి, హస్తములు గట్టిన టక్కరి పార్టివేంద్రులన్‌ 
మెత్తగ సాగనంపగల మేలి యుపాయములేదు శాంతియే 
యుత్తమ మిందు స్త్రీ పురుషయోద్ధలు చేరగవచ్చు, బావుటా 
యెత్తి, విశాలభారతికి నీ రణపద్ధతు లందజేయరే! 


తిరి పెపుజోలె బట్టీ చనుదెంచితి, గర్జుని గన్న తల్లియె 
మురిసిననేల నింక జనిపోవదు నేడు నుదారబుద్ధి, సో 
దరులకు నిమ్న జాతులకు దానముచేయుడు చేతులార, మీ 
పొరుగున దినులై, కుమిలిపోవు దరిద్రజనావనార్ధమై. 


ఏటికి తెల్లసేన మనకిచ్చట శాత్రవభీతి మాన్సి, యా 

రాట మణంచి దేశపరిరక్ష యొనర్చెదమంచు దృష్తిగా 
మాటలు చెప్పుచుందురు క్షమాపతు, లొక్క సిపాయి మేత ము 
ప్పూటల భత్య మీ భరతపుత్రుల కార్లుర కించుమించుగన్‌, 


ఇంటను బైట పాదుకొనియెం బరభాష నిషాపదార్థమై 
యంటిపరంజుకొన్నది హిమాచల శృంగముదాక, జ్ఞానపుం 
బంట, స్వదేశవాజ్మయము బట్టకు బొట్టకు లేని లేమి వా 
ల్లంటికి నగ్గమై తెరవు గానక కన్నుల నీరు నించెడిన్‌, 


ఎపుడో మీకు స్వరాజ్య మిత్తుమని నా రింగ్లీషురాజుల్‌ దదా 
లపనంబుల్‌ గృపనంబులై విక నాలస్యంబు గావింపరా 
దపకారంబు ఘటిల్లె నిప్పటిక; ప్రాచ్యజ్ఞాన సంపత్తి యూ 
రపు వాతావరణ ప్రభావమున గార్భ్యంబందె నిద్రాణమై. 


దొర లీ దేశము వాసి, సీమ సరిహద్దుల్‌ గ్రొక్కినంగాక సా 
గరపర్యంత విశాలభారతికి సౌఖ్యంబుండ దష్టే పర 

స్పర విశ్వాసము భారతీయులకు సంప్రాప్తించు సత్యాగ్రహ 
స్థిర దీక్షారతు లై యెదుర్కొనుడు ఖాదీ చక్ర చండాంశులై. 


జాషువ రచనలు - 2 157 4 బాపూజీ 0 


కదలక నిల్చి నా వెనుక గచ్చ బిగించి స్వరాజ్యయాత్రకున్‌ 
గదలు డహింసయే నిశితఖద్దముగా, నడుగడ్డు విఘ్నపుం 
గదుపుల నుత్తరించి, చరఖా శుభగీతము లాలపించుచున్‌ 
ముదుసలి దేశమాతకు ప్రభుత్వ కిరీట మలంకరించెదన్‌, 


ఒకతల్లి పిల్లలై, యొక మహోన్నత జాతికి జెంది, భారతాం 
బిక ప్రసవించు సంపదలు వెల్లువ లన్యుల జెందుచుండ ను 
ప్పుకు గొజగాని వర్ణముల పోరుల కాయువు బోయు శాంతి హం 


తకులకు దావులేదు సమతా క్రమబద్ధ స్వరాజ్య సంస్థలో, 


ఢాకాలో నొకనాడు మేల్దిలుగు బట్టల్‌ నేసి, చీనా జపాన్‌ 
దాకన్‌ గీర్తిరథాలపై మసలు ప్రజ్ఞావర్తకుల్‌ నేడు నా 

నా కష్టంబుల కగ్గమై చివుకుచున్నా రుగ్రదారిద్యపుం 
జీకట్లన్‌ దొలగించు భారత కళాశ్రేణిన్‌ వెలింగింపుడీ! 


తనరంగావలె దేశదేశముల కాదర్శంబుగా, భారతీ 

యుని సత్యాగ్రహసచ్చరిత్రము, చిరాయుర్భాగ్య మింపారుతన్‌ 
మన జాతీయ కళాసరస్వతులకున్‌ జాతీయ సాహిత్య గో 
వునకున్‌, దావుల జిమ్ము ప్రేమరసదీప్తుల్‌ సల్లు క్షామాతకున్‌. 


మనము బానిసలము మనకు బానిసల్‌ 
శాశ్వతముగ నిమ్నజుతివారు 
బానిసీండ్రక్రింద బానిస లున్నచో 
బలము ముమ్మరించు పాలకులకు 


కొంగొత్త గుళ్ళు పెక్కులు నిక్కెనే కాని 
మత దురాచారముల్‌ మారలేదు 

విద్యాలయ శ్రేణి పెంపొందెనే కాని 
అస్పృశ్యతారోగ మణగలేదు 

న్యాయస్థలాలు జన్మం బెత్తెనే కాని 
లంచాలనిప్పు చల్లారలేదు 

సభ లుపన్యాసాలు ప్రభవించెనే కాని 
ఆచరణంబున కాసలేదు 


జాషువ రచనలు - 2 ౧ బాపూజీ 0 


అన్ని దేశాల పరిచయ మయ్యెగాని 
మూఢవిశ్వాసముల చావు మూడలేదు. 
ప్రభువు గలడని సంతృప్తి పడుటకాని 
సుకము గల్పించుచున్న నమ్మకములేదు. 


చెర్చిపై కన్నెజ్ఞబేయు హైందవుని సం 
ధ్యావందనమున కర్థంబు గలదె? 
దేవాలయమును నిందించు సాహెబుగారి 
యేకాంతపూజ లల్లాకు సుకమె? 
పరుల దోషముల నల్లరిచేయు క్రీస్తు బో 
ధకున కావల బారదైసు గలదె? 
స్త్రీల విజ్ఞానంబు చిదిమి బందీజేయు 
కాన శిరులు వర్ధిల్ల గలవె? 


గుళ్ళు గోపురాలకొజకు చందాలెత్తి 
పొట్టబోసికొనుట పుణ్యమగునె 
అన్నమునకు నీటి కంటుజాడ్యం బున్న 
చుప్పనాతి మతము గొప్పదగునె? 


అంటరానివారి యంతరంగంబున 
(బ్రేలు నగ్ని పర్వతాల ఘోష 
అంటరానివాడనై ఆఫీకాయందు 
తెల్లవారి నడుమ దెలిసికొంటి, 


ధనమున్‌ దొంగిలి దొంగ లుండ్రు భగవద్దత్తం బుదాత్తంబునౌ 
మనుజత్వంబును దొంగిలించి యతి నిమ్నత్వంబుం నటించి, త 
మ్ముని నేపాప మెటుంగనట్టి పరమాస్తుం బంచమున్‌ మంచిగా 
దినుచున్నాడ వహింస కింక బ్రతుకేదీ? హిందు సంఘంబునన్‌? 


ఆస విశేషమై, చిలిపి యంతరముల్‌ చెలరేగి, యాత్మ వి 
శ్వాసము వ్యర్థమై, పిరికి వర్ణిలి భారతజాతి స్వార్థమున్‌ 
మోసము నభ్యసించిన దభూత కథానక కల్పనా కవి 
వ్యాసుల సూదిమందుల ప్రభావమునన్‌ దలకాయ లేనిదై. 


సత్యాహింసలు రెండే 

ముత్వొలసరాలు సకల పుణ్యంబులకున్‌ 
గత్యంతరములు (పేమ 

వ్యత్యస్థములేని మోక్టపతి నేత్రంబుల్‌. 


జాషువ రచనలు - 2 0 బాపూజీ 0 


నిజమునకు కులమతంబులు 

సృజించలే దీశ్వరుండు హిందూసఖు డీ 
గజబిజికి కారణంబని 

గుజగుజలు పురాణశాస్త్రకోటి ధ్వనించున్‌. 


యుగములనుండి మొత్తుకొనుచున్నవి వేదపురాణముల్‌ జగ 
న్మృగమును బ్రేమతోడ నెదిరించి సమత్వము సంఘటించగా 
పగలకు గాలు దువ్వెడు స్వభావ మభావముగా నహింసచే 
జగము జయించి జాతిమత శాశ్వత సఖ్యము నుద్ధరింపరే.. 


మన యింట శాక్యసింహుడు 

మునుపే గుప్తంబు జేసిపోయె నహింసా 
ఘనతర శస్త్రం బయ్యది 

మన కొధ్యాత్మిక బలంబు మన విజయంబున్‌ 


దశకోటి పంచముల దు 

రశ కై కన్నీటి చుక్క దాల్చని వేల్పుల్‌ 
దశలక్షలేల? వెన్నుని 

దశావతారంబు లేల? ధర్మములేలా? . 


న్యాయముగా చరాచర నియంతకు మర్త్యున కాదినుండి, పే 
చీ యిసుమంతలేదు, భ్రమచేత విభిన్న మతాభిమాను లై 
హాయిగ నున్న లోకమున నగ్ని రగిల్బెదరేల? (పేమ త 
త్వాయతనంబులో శతసహస్రవికుంఠము లుల్లసిల్లెదిన్‌, 


మాటలుదక్క చేత లనుమానముగా తమ పట్టుకొన్న కుం 
దేటికి మూడు కాళ్ళనుచు దేవునియంతటివాని కీర్తికిన్‌ 
గాటొనరింపజూచు మతగర్వితచిత్తుల భక్తి శాంతికిన్‌ 
వేటగు, వారి బుట్టకు రుచింపవు కోటి పరాయిధర్మముల్‌. 


భక్తిపరుడుగాడు భగవంతు డీతని 
మొగము చూడడంచు పొరుగువాని 
విమలచరితలోన విషము జిల్కుట గూడ 
సుకరమైన నాగరికపు హింస. 


జాషున రచనలు - 2 160 0 బావ్రూటీ ( 


కులములు మెట్లుగా మలచి, గొప్పతనాలను గోపురాలపై 
నిలిచి, యవిద్యలోపల మునింగిన నాలుకలేని తమ్ముగు 
ట్టల నొక తల్లిపిల్లల చిరంతన వత్సలతా సుఖంబులో 
కలతలు బెట్టువారి కధికారములేదు స్వరాజ్యపీ9పై.. 


ఘోషాలోబడి క్రుళ్ళిపోయినది దిక్కున్‌ మొక్కులేకుండ నీ 
యోషామండలి యెండ కన్నెటుగ కీ యుత్తుత్త ధర్మాలకున్‌ 
భోషాణంబయి బూజుపట్టినది హిందూజాతి చిత్తంబునం 
దీషత్రేమ వహించి స్వేచ్చ యిడవోయీ! అక్కచెల్లెండ్రకున్‌. 


(ప్రొద్దు [గ్రుంకని సామ్రాజ్యభూతి గలిగి 
సీమరాజుల చిరకాల సింహపీఠ 

నొక్క ముసలయ్య యుజ్లూత లూచసాగె 
ఆత్మశక్ష్యున్నతులకు ప్రాయంబు లేదు. 


నేరములేనిది, భీకర 

కారాగారములచేత కట్టువడనిదై 
భారతము నాక్రమించిన 

ఫోరుం గని బ్రిటిషువారు పూర్ణభయాప్తిన్‌. 


బందికి బోవుచుం దిరిగి వచ్చుచు గ్రమ్మర రాజ్యచక్రమున్‌ 
బంది యొనర్చుచుం గటికి పస్తులు సేయు విచిత్రవృద్దు, కా 
మందుల కాలిబంధమయి, మంచితనాన బ్రిటీషువారి ని 
బృందుల పాలు జేసె తలవంచక వీర స్వరాజ్య భిక్షువై. 


మడమన్‌ ద్రిప్పక దేశభక్తులు ముసల్మానుల్‌ స్వరాజ్యార్థమై 
నడుముల్‌ గట్టి సబర్మతీ ముని పిణుందన్‌ బందిఖానాలకున్‌ 
నడువన్‌జొచ్చిరి భాయి; భాయి, యనుచున్‌ నల్టిక్కులన్‌ స్వేచ్ళకున్‌ 
గడియల్‌ సొల్చిన సూచనల్‌ దెలిపె, చర్ధాచక్ర సంగీతముల్‌, 


ఇత డొక పీడరాక్షసి, మహేంద్రుని వజ్ర సహస్ర ధారలన్‌ 
వ్రత మొనరింపజాలిన తపస్థిరుడింక బ్రిటీషు బావుటా 
బ్రతకదు, భారతీయులకు రాజరికంబును కట్టబెట్టుటే 
హితమని నిశ్చయించుకొనియెన్‌ బరిపాలక మంత్రివర్గముల్‌. 


జాషువ రచనలు - 2 0 బాపూజీ 0 


అవలన్‌ గుండ్రని బిల్ల లేర్బ్చరచి యాహ్వానంబు లంపించె పా 
ర్ధివ ఖండం బిరుమూడుమారు లనురక్తిన్‌ నౌకలం బంపి య 
ర్రీవముల్‌ దాటి (బ్రిటీషు దేశజుల కార్యస్థానముల్‌ ద్రొక్కి హైం 
దవ మర్యాదలు నాటె సంచిత బకింగ్‌హాం సౌధరాజంబునన్‌, 


పంచభూతాల పీడికిట బందిజేసీ 
వలవుడములందు లండనుపురవరంబు 
ముతక బట్టల యిండియా ముసలి తదిసి 
కడుగులకు మద్దులొత్తి వెంటాడి నడచె. 


జలజాస్తం జనిపోవనీయక మహాసామ్రాజ్యమున్‌ గీర్తి నీ 
డలలో నిల్చిన యింగిలీషుల ప్రచండ ప్రజ్ఞ నీ వె్టీ ఒ బా 
గుల బైరాగి జయించినాడనుచు సిగ్గుం దరంజెంది ని 
శ్చృలమై చూడదొడంగె లండను మహాశ్చర్య స్ఫురన్నత్రమై, 


ఈడుడిగి, దుష్టశక్తుల 
నోడించెడువాని, వలపు లొవికెడు వానిన్‌ 
మూడుం గాళుల ముదుసలి 

నోడ దిగినవాని, జగము నూచెడు వానిన్‌, 


ముక్కద్దంబులతో, బ్రశాంత కళతో ముత్యాల లేనవ్వుతో 
పక్కా ఖద్దరు టంగవస్త్ర్రము కటిన్‌ బంధించి మే యెమ్ములన్‌ 
లెకం బెట్టగ జాలు, వార్థకముతోన్‌ జెన్నారు గాంధీమునిన్‌ 
పక్రై పండినవాని, విస్మయ రసొపొదిన్‌ దయామేదురున్‌ 


బట్టలమిల్లు వర్తకము బాడొనరించి బ్రిటీషు సింహమున్‌ 
దట్టి లడాయి శేచిన యుదగ్ర పరాక్రమశాలి, ముజ్జగ 

బెట్ట సబర్మతీముని ప్రసిద్ధుడు వచ్చెనటంచు నంజెలుల్‌ 
బట్టిరి స్వాగతం బొసగి లండను సాగరు లోడ రేవునన్‌, 


హరిహరుల లక్ష్య పెట్టని 
బెరనారుడుషా మహాకవి (ప్రవరుండున్‌ 
దరిసెనము జేసికొనియెన్‌ 

నెరసిన తలవంచి వచ్చి నెచ్చెలికాదై. 


ముసే మేగ్దనాల్డు సర్‌ సాముయేలు 
భః మున్నగు నున్నతోద్యోగివరులు 
హర్ష పులకితగాత్రులై యర్ధ్య మిచ్చి 
గౌరవీంచిరి గాంధీ మేకకును గూడ. 
జాషువ రచనలు - 2 0 బాపూజీ ( 


ఒకడననేల పేరుగల యూరపుఖండపు వాసి నల్లవా 

నికి తలవంచరాదనెడు నిష్ట రహించెడు స్వాఖిమాని య 
య్యకలుషమూర్తి చిర్నగవుటమ్ములు టొమ్ములనాటి కేలుమో 
దృక విరమింప డయ్యె ననజాలుగదా? భరత ప్రతిష్టకున్‌, 


పుట్టనినేల కేల్మొగిచి పూవుల పూజలు సేయుచుండగా 
పుట్టిన గడ్డ పుత్రకుని భూరియశస్సు గణింపకుండ కా 
బట్టక మిన్నకుండుట శుభ్రప్రద మచ్చటి మానవబ్రువుల్‌ 
పుట్టను పుట్టి గిట్టు చెదపుర్వులు సుమ్ము వివాద మేటికిన్‌, 


జాషువ రచనలు - 2 


తేనీటి విందు కాహ్వానించి పూజించి 
చరితార్థుడై పోయె జార్టిరాజు 
సలహా నెపమున చెలిమికాం[డ్రైనారు 
రాష్ట్రపాలురు వయిస్రాయివరులు 
ఇండియాముని కోర్కె నీడేర్చుడని మాట 
గలిపినా రమెరికా ఖండ ప్రజలు 
దరిసెనం బొకమారు దయచేయుడని మెచ్చి 
(ప్రణుతించినా రక్ష రాజవరులు 


ఘనత కెక్కిన పొశ్చాత్య ఖండమెల్ల 
(ప్రేమతో గాంధిమూర్తి ముద్రించుకొనియె 
జాతీజనకుని విశ్వవిఖ్యాతి దలప 
నరనరంబున గర్వంబు మెరసిపోవు. 


లండను పోలీసుకాండరవీరులు 
వేయిగన్నుల కాపలా యొనర్చ 
ఇనుపముక్కలను లో గొనజాలు సూదంటు 
జాతి యంత్రాలు సంరక్షసేయు 
ఇరుకెలంకులను మోటరు గుళ్టములమీద 
రాజకీయోద్యోగి రాజి నడువ 
భీకరార్భటులతో నాకాశమార్గ మ 
ధ్యమున దోడుగ విమానములు దిరుగ 


హిందుజాతి జనకు డితని కెట్టి ప్రమాద 
మంటదగదటంచు నధిక భక్తి 
పూలలోన నుంచి పూజించి రౌదార్య 
భూషులైన యింగిలీషు నృపులు. 


4 బాపూజీ 0 


పుట్టువుతో ధరావలయముం బరిపాలనసేయు హక్కు జే 
పట్టినదీ బ్రిటీషు పరిపాలకవర్గ మటంచు డంబముల్‌ 
గొట్టిన మంతురుల్‌ ముతుక గోచులరాయని యాత్మశక్తి క 
ట్టిట్టయి యంజలించిరి మహత్తర భారత ధర్మదూతకున్‌, 


గడియలో సీమదుస్తులు గట్టబెట్టి 
నల్లదొరలను జేయు లండను పురంబు 
విశ్వభారత జాతీయ వేషవహుని 

కాలి చెప్పులు దీయించ జాలదయ్యె. 


చెప్పుల కాళ్ళతోడ జని సీమన్ఫపాలుని సౌధసీమలో 
గొప్పగ గౌరవింపబడి కూరిచినాడు యశస్సు జాతికిన్‌ 
దుప్పటి దుడ్గుగజ్బగల తోరపు వృద్ధుడు గాంధి, యిండియా 
తిప్పలు దీర్చ బుట్టిన యతీర్షభుడంచు నుతించె దేశముల్‌, 





జాషువ రచనలు - 2 ౧ బాపూజీ 0 


రాయబారము 


పొందూదేశము రాజభక్తి నిలయం బిన్నాళ్ళు మీ పాలనా 
బందీగేహములో కృశించినది మా బంగారమున్‌ రత్నముల్‌ 
సందైనంతగ దోచికొంటిరి నమస్మారంబు మీ కింక మా 
యందొక్కింత యనుగ్రహించి దొరలారా! పొండు మీ యిండ్లకున్‌ 


ప్రకృతి యూడిగ మాచరింపగ యనంత 
బలము సాధించినట్టి భూపతులు మీరు 
ధర్మదేవత పాదపద్మములవద్ద 

యూడిగము జేసికొని నిరాయుధుల మేము. 


స్వాతంత్ర్యమ్మును, రాజదండమును మీ స్వాధీనమున్‌జేసి, మా 
భ్రాతల్‌ దాస్యము చేయసాగి కడచెన్‌ బహ్వబ్దిముల్‌ జుట్టు మీ 
చేతన్‌ జిక్కె దయాంతరంగమున నాశీర్వాదముల్‌ సల్పి మా 
జాతీయ ధ్వజ మెత్తుకొందు మిక స్వేచ్చా భిక్ష గావింపుడీ! 


పాలకులైన మీరు పరిపాలిత జాతి శిరస్సు నెక్కి గు 

జ్లాల రథాలు దోలుకొను టాతిమనస్ములుగారు, కోటియం 
(తాలకు సాటియౌ కదురురాటముతోడ సహస్రకోటి వ 
ర్నా లెదిరించి తీరెదము జాతి యెజుంగని దుష్టశక్తులన్‌ 


తెలుపు న్నల్పను రంగు భేదమున నంధీభూతమై యున్న క 
న్నులలో ధర్మము కాలు మోపదు, కృతజ్ఞుల్‌ నేటికిన్‌ భారతీ 
యులు మీ మారటతల్లి ప్రేమలకు మీ యూకించు స్వర్లాలకున్‌ 
తలిభాషన్‌ మరపించు భోగపు నెలంతం బోలు మీ భాషకున్‌, 


ఊడల్‌ బ్రాకిన పిచ్చి నమ్మకము లెన్నో పట్టి వేధింప మా 
యాడంగుల్‌ పరువెత్తుచుండెదరపత్యార్థంబు తీర్ధాలకున్‌ 
తేడాలుం దెగదెంపులున్‌ మధురశాంతిన్‌ జంప నజ్ఞానపుం 
బీడై యున్నది భారతక్షితి దగావేదాంతకాంతారమై. 


ఈ తబ్బిబ్బుల పిచ్చి పోకడలతో నీ స్వార్థవారాశిలో 

నీతల్‌ గొట్టెడు నా సహోదరుల నింకెన్నాళ్ళు బంధించి, మా 
స్వాతంత్ర్యం బరికట్టజూతు రనుకంపంబూను డొక్కింత, వే 
జోతల్‌ మీకు; సహింపజాల మిక విచ్చుంగత్తి రాజత్వముల్‌, 


జొమువ రచనలు - 2 165 ౧ బావూజీ 0 


అలవాటైనది హింస మానవునకీ యాపత్తు వారించి, బె 
బ్బులికిం (బ్రేమతపస్సు నేర్చి భువనంబున్‌ దిద్ది, యాథ్యాత్మికో 
జ్వల విద్యన్‌ వెలయింపగా వలయు నీ సత్యప్రచారార్థమై 
బలియిత్తుం దుదిరక్త బిందువును దైవంబాన ముమ్మాటికిన్‌. 


హిందువృల జుట్టుతోడ సాహెబుల దాడి 
పెనచి ముడివైచి రాజీకి బిలిచినారు 
రాజనీతిజ్ఞులగు తెల్లరాచవారు 

జములు మాటల రాయబారములు నెజపి. 


నో రూరించు ప్రియోక్తులం బలికి యిన్ఫూరేండ్లు పాలించు బం 
గారుం బిచ్చుకలైన భూపతులు వాగ్గానంబు పొటింతురే 

దారా లుచ్చులుగా రచించు నవధూతన్‌ గాంధి మన్నింతురే 
క్ష్మారాజ్యంబును గట్టి పెట్టగ (బ్రిటీష ర్లాహరిశ్చంద్రులే. 


పలుమారుల్‌ వలపారు లండనున కాహ్వానించి పేచీలు, చి 
క్కులు గల్పించుచు రిక్తహస్తముల వీడ్యోలిచ్చి పంపించినన్‌ 
గలతం జెందక సత్యధర్మ ఘనదీక్షాదివ్యమార్గంబునన్‌ 

బలగంబున్‌ నడిపింపసాగె మహిత స్వాతంత్ర్య లగ్నాత్ముడై, 


తెనుగుం దేశమునందు గర్తపురి గాంధీ దివ్యసందేశ శం 
ఖనినాదంబున కాసెగట్టి రణరంగక్షోణి లంఘీంచి, స 

ల్సిన పోరాటమునం దఖండ బహుళ క్లేశంబులం గుంది కం 
దిన యోధుల్‌ గల రిప్పుడుం బురమునన్‌ దేశక్షమారాధకుల్‌. 


ఘనభక్తిన్‌ గుజరాతు సాధునకు భిక్షాపాత్రలో చిత్తమున్‌ 
గనకంబున్‌ గురియించి యేలికల ఖద్గచ్చాయలం బందియై 
తను వర్చించిన త్యాగభూమి సుమి యాంధ్రంబన సత్కీర్తి ణే 
ల్లని కుళ్ళాయము లల్లి యిచ్చినది తొల్తన్‌ తోడు దెశాలకున్‌. 


నిలిచి లాటీల దెబ్బలకు మస్తము లొడ్జి 
స్వాతంత్ర్య దుందుభుల్‌ సజిచినారు 
ప్రాయంబులో మూడుపా ళ్ళిట్టునట్టగా 
కిగ్గాడి చెర కప్పగించినారు 
చెరసాల కుద్యముల్‌ కరగి ఖంగున మోయ 
జాతీయగీతముల్‌ సదివినారు 
మువ్వన్నె జెండాల ముదురునీడలలోన 
స్త్రీ దళంబులు నూర ద్రిప్పినారు 


జాషువ రచనలు - 2 ౧ బాపూజీ 0 


పేదవడియున్న మాతృకవిత్వమునకు 
సభలు సన్మానములు చేయ సాగినారు 
గాంధి వీరర్ని శాంతి శంభారవంబు 
దెసల మార్మోగినంతన తెలుగువారు 


క్రమ్మెన్‌ ఖద్దరు కొత్తబట్టల జగాగంధంబు నల్టిక్కులన్‌ 

గ్రమ్మెన్‌ దొంటి స్వదేశ నాగరికతా కల్యాణ వాతూలముల్‌ 
గ్రమ్మెన్‌ బల్బని రక్తనాళములు ధైర్య స్థెర్య శౌర్యాంశువుల్‌ 
గ్రమ్మెం గమ్మని గాంధి సూక్తులు ప్రజాకరప్రమోదంబునన్‌. 


ఇల్లున్‌ వాకిలి వీడి త్యాగధనులై యిల్లాండ్రతో బండి యం 
దుల్లాసంబుగ కాలమున్‌ గడిపి మాన్యుల్‌ ద్రావిడాంధ్రప్రజల్‌ 
కొల్లంగొట్టిరి గాంధి సన్నుతుల నక్కుం జూపి పోరాడుచున్‌ 
జెల్లెన్‌ శ్రీ హనుమంతు ప్రప్రథమ గాంధీ శాంతియుద్ధంబునన్‌. 


ఖయిదీ లై కృశియించి ప్రాయమున రోగగ్రస్తులై తీరి య 

క్షయ కీక్యష్ణ కిరీటధారులయి నక్షత్రంబులై, విశ్వ వి 
స్మయముంగొల్పు తెలుంగువీరులు శిరోమాణిక్యమున్‌ బ్రాహ్మణా 
న్వయ రత్నంబును కృష్ణయం దలచి యాంధ్రం బిష్టు శోకించెడిన్‌. 





జాషువ రచనలు - 2 167 ౧ బాపూజీ 0 


జినెల్నె 


దెబ్బకు రెండుముక్కలగు ధేనువుగావలె భారతంబు మా 

లబ్బికులంబు హైందవుల లాతితనంబు సహింప దెందు కీ 
జబ్బు సమష్టిపాలనము సాగదు మా కనుచుం దగాయిదా 
మబ్బులు రేగదీసె మతిమంతుడు జిన్నయ శాంతికామియె. 


జిన్నా కోరిక రెండుగా నెడదవిచ్ళేదించినట్లే, కటా! 
యిన్నా ళృ్ళందినపాటులెల్ల వితయయ్యెన్‌ రెండుగా జీల్తురే 
కన్నమ్మన్‌ బహుళాద్రిరాజములతో గంగాది తీర్థాలతో 
గన్నుల్‌ పండువుచేయు దేశమును లంకాపీఠికాదేవతన్‌. 


అని కన్నీటి కషాయనేత్రములతో నారాటమున్‌ జెంది, భో 
జనమున్‌ ముట్టక పస్తులుండ దొడగెన్‌ సర్వంసహాచక్ర మ 
ల్లన భీతిల్లగ నాశ్వినేయులను కాలంద్రోయగాజాలు మేల్‌, 
ఘనవైద్యు ల్పనులందజొచ్చి రెలమి న్లాంధ్యాయురాకాంక్షులై. 


నిరశన దీక్షారతుడగు 

నరాల ముసలయ్య, యొక్కనాడును మూర్చా 
భరమున దూలక సోలక 

దరహాసము వంటి మేలి దారము వదకెన్‌. 


క్రిప్పు వచ్చి రాజకీయ నాయకులతో 
సంప్రదించి సంధి సలుపలేక 
వ్యర్థయత్ను డగుచు భారతీయులమీద 
నేరమంత రుద్ది దారిబట్టె. 


ప్రశయాగ్నింబలె చుట్టు ముట్టుకొని సంగ్రామంబు వాటిల్లె, 5 
వలె మీ ఖుమ్మకు మాకు నుమ్మడిగ జాపాన్‌ జర్మనీ నా జిజ 
జ్వలనం బార్పుదమంత మీ కధినివేశ స్వేచ్చ నర్పింతుమం 
చలరుం దేనియలూర క్రిప్సుదొర యభ్యర్థించె సాహాయ్యమున్‌. 
జొషువ రచనలు - 2 166 0 బాపూజీ 0 


నరమాంస భక్షకుల్‌ జరమనీ దేశజుల్‌ 
కరకుందనంబు హిట్లరుని సొమ్ము 
జాపనీయులు జగజ్జన కంటకులు వారి 
నరపాలకుడు శుద్ధ నాస్తికుండు 
ముసులోని నిలువెల్ల విశీమూరి వెలికెక్కు 
నైటలేయులకు న్యాయంబు సున్న 
టోజోకు మీమీద నాజన్మ వైరంబు 
గోరింగు పొపాల నైరవుండు 


ప్యారచూటు దళము లగ్ని చల్లకముందె 
మందభాగ్యయైన హిందు ధరణి 
కాంగిలేయ (ప్రభువు లభయంబు బంపిరి 
లెండు రండు వేళ లేదు మనకు. 


అని క్రిప్సుం డుపదేశమీయ విని, దూరాలోచనా చాతురీ 
వనధీశుండగు గాంధి క్రిష సలహా బాటింప కీ దాస్యబం 
ధన బందీకృతమైన దేశమునకున్‌ సాంగ్రామికంబైన | 
తి; నిరాధార మటంచు తద్విముఖతన్‌ దెల్బెన్‌ వినిర్భీకుడై 


కదనముచేయు భారతము గాదిది రక్త చరిత్రచేత నా 

పదలకు నగ్నమై కటికి పార్థివ కోటిని మేపి వెట్టిదై 

బెదరి నమస్కరించు నల పేద్దలనాటిదిగాదు మానవా 
భ్యుదయము గోరు నూతన మహోదయ భూమి సుమీ సహోదరా! 


జాషువ రచనలు - 2 


చిరపరాధీన బంధుర శృంఖలంబును 
రక్తపాతము లేక ప్రకృభించి 
మానవత్వము నాదమజచిన జాతిలో 
చెలికారమున కింత నెలవు సూపి 
ముదురు సోమరితనంబున ్రగ్గుగడ్డలో 
దేశీయ కళలకు దీపమెత్తి 
అజ్ఞానమున నీతలాడు సోదరులకు 
విద్యాపరిజ్ఞాన భిక్షపెట్టి 


పరిహసించెడు పొరుగుదేశములతోడ 
సభ్యతా గౌరవంబు నార్జనముచేయ 
సిద్ధపడుచున్న దస్మ్రత్ససిద్ధభూమి 

వలదు మాకింక సీమభూపతుల చెలిమి. 


ఆనాజీలును జప్పనీయులును మ మ్మాగ్నేయ గోళాలతో 
ఖూనీచేయ పురావిరోధములు మాకున్‌ వారికిన్‌ లేవు క 
య్యాన న్నిల్చి పెనంగినం దొరుకు భాగ్యంబెల్ల మా కీ పరా 
ధీనంబైన యదంత్రపుం బ్రతుకు గాదే? క్రిప్సు మంట్రీశ్వరా? 


జాతీం బీలిచి పిప్పిజేసెడు సమస్యల్‌ పెక్కు నట్టింటిలో 
సైతానుల్‌ బలె గూండ్లు గట్టుకొని సంసారంబు సాగించెడిన్‌ 
శాంతంబై, సుఖదాయకంబగు నహింసాఖడ్గమున్‌ బట్టి మ 
ద్రాతల్‌ సాధనసేయు రోజు లివి పోరాటంబు లాశింతురే. 


హరిజనుల యంటుదోషపు 

మురికిం దొలగించుకొన్న ముడిబట్టలతో 
కరుణా పరిణత మతియగు 

భరత క్షితి సాయపడదు భండనములకున్‌. 


పోరికి సాయము గండని 

కూరిమి పొటించు క్రిప్పు కోరిక వృధగా 
మారాడి పంపి యావ 

ద్భారతికి విధించె సమర వైముఖ్యంబున్‌. 


నలుదెసలం గరాళ దహనంబు రగుల్బుచు విస్తరించి య 
గ్గలపు కపాల మాలికలు గజ్జెలుగా రణరక్త లాస్యమున్‌ 
సలిపెడు నక్షరాజుల కషాయ కటాక్షము సోకదయ్యె, సిం 
హళము మొదల్‌ హిమాద్రివర కంచిత గాంధి తపోబలంబునన్‌, 


పో రైదేడులు మర్శ్యమాంసమును సంపూర్ణంబుగా మెక్కి నా 
నారాజ్యంబుల నస్థిపంజరములన్‌ గావించి యాంగ్లేయ భూ 
దార గ్రామణులన్‌ వరించు వరకాదర్శ క్షమాశాంతి వి 

స్తారున్‌ బందియొనర్చి తృప్తిపడియెన్‌ సర్కారు చర్మామునిన్‌. 


పచ్చినెత్తురు ద్రావు ప్రళయ సంగ్రామంపు 
టురుములంతికమున నురుముచుండు 
జాతీయసేన ఘూర్జరసాధుతో గూడ 
ముద్దాయిలై క్రుళ్లి పోవుచుండ 
క్షామదేవత భుభుక్షాశాంతికై నోరు 
డెరచి పేదల గొంతు గొటుకుచుండ 
ఆహవనిధికి ద్రవ్యము గావలయునంచు 
సర్కారు చేతులు జాచుచుండ 


జాషువ రచనలు - 2 0 బావూజీ 0 


తరుణ మమరినదని, కులాంతర మతాంత 
రముల నెడమైన నల్లమార్శట్లవారు 
వెలలు మింటికి బెంచి, దీనుల రుధిరము 
బీండుకొన్నారు బెబ్బులిపిండువోలె. 


చిట్టెడు గంజికై వగచి, చేతులు సాచి, కృశించి పాపపుం 
బొట్టలతో ననంతధనమున్‌ గడియించిన సాహుకార్ల కా 
బట్టని, జాలిసోకని యపాంగ తిరస్కృతులంది, కల్మతా 
పట్టణ వీధులం దరచి ప్రాణము వీడిరి దీనమానవుల్‌. 


మానవుల రక్తమాని సంపన్నులయిన 
పరమభక్తాగ్రణుల (మొక్కుబళ్ళకతన 
నాపదల కద్దపడు గుళ్ళుగోపురాలు 
కడుపు నిండినవారికి గుడువబెట్టె. 


ఆగస్టు విప్లవానల 

మూగించె న్నాల్గుచెజగు లుర్వీతలమున్‌ 
రాగల స్వరాజ్యలక్ష్మికి 

త్యాగుల రక్తంబు తిలకమై విలసిల్లెన్‌, 


పరమాణు గోళ మొక్కటి 

పరిష్టృతము జేసె ప్రళకయభండన జయమున్‌ 
మెరసెం (బ్రిటీషు జెండా 

పరాజ్ముఖంబైన భరతవర్షము నందున్‌. 


చెరబట్టంబడి పంచవర్షములు శుష్మీభూతులై యున్న జ 

హ్వరులాల్‌ మున్నగు దేశభక్తులకు నిర్బంధంబు మన్నించి రా 
దర మేపారగ సీమభూపులు సమాధానంబుతో, మోహమున్‌ 
జిరునవ్వుల్‌ జెరలాడు త్యాగధనులన్‌ స్వేచ్చా రణోద్దండులన్‌. 


జాషువ రచనలు - 2 


బందియందు గాని భవనంబునం గాని 
ముదముతోడ నేండ్లు పూండ్లు గడపు 
పరమ సాధుమూర్తి బాపుజీ దృష్టి నం 
తరము లేదు స్వర్ణనరకములకు. 


171 ౧ బావూబీ 0 


నిముసం బుండగరాదు తెల్లదొర లీ నేలన్‌ బ్రజాభీష్టమున్‌ 
సమయింపం బనిచేయజాలవు భుజాసారంబు శస్తాస్తముల్‌ 
క్షమ మాసొమ్మెడబాసి పొందనుచు గర్జత్సింహమో నాగ నం 
తిమసందేశమునంపె భూపతులకున్‌ గ్విట్టిండియాకాండమున్‌. 


కినుకన్నేరని గాంధి బంపిన మహాక్విట్టిండియా వీరశా 
సనమాయంబున గాయమున్‌ సలుప పొశ్చాత్య ప్రభుల్‌ మెత్తనై 
మొనగాండ్రన్‌ దలయెత్తి చూడని కళాపూర్ణోజ్వలున్‌ గార్యద 
రిని లారెన్సును బంపిరింపలరు రాజీ రాయబారాలకున్‌, 


వరములు చేతబట్టుకొని వచ్చిన రాజుల కార్యదర్శి సా 
దరముగ దేశనాయక సదస్య సదీప్సితముల్‌ ఫలింపగా 
త్వరగ స్వరాజ్యసిద్ధి కగు సత్పథకంబు తయారుచేసిన చె 
చ్చెరజనె గోచిపాతల బుషిర్షభునాశిషముల్‌ (గ్రహించుచున్‌, 


ఎన్నికలలోన బాల్గొని 

మిన్నంటిన జయముతోడ మేధానిధు లై 
యున్నత పదవుల నెక్కిరి 

కన్నుల పండువగ గాంధి కాంగ్రెసు భక్తుల్‌, 


నేరగ్రస్తముగా -గణించబడు యన్నేతాజి సిబ్బందికిన్‌ 
గారాగార విముక్తిజేసి పదవుల్‌ గల్పించి మన్నించి స 
త్మారంబుల్‌ సభ లాచరించి రెలమిన్‌ గాంధీ శుభాశీర్వచః 
శ్రీరమ్యుల్‌ ఘన దేశభక్తులు స్వదేశ న్యాయవాదీశ్వరుల్‌ 


చిరకాల శ్రమముల్‌ ఫలింపగా లభియించెన్‌ స్వీయ రాజ్యంబు సా 
గరపర్యంత వసుంధరా రమణి శృంగారించె మస్తంబునన్‌ 
గరిమన్‌ గల్మితురాయిగా ఖదరు జెండా దేహ ముప్పొంగగా 
వరియించెం బ్రథమ ప్రధాన సచివత్వ శ్రీ జవర్పండితున్‌. 


పాకీస్థానముగా సగంబు నరికింపం బడ్డ నెమ్మేనితో 
ఆక్రారంబు వికారమై మనసునం దారాటమున్‌ గూర్చుచున్‌ 
చీకాకై కలహ ప్రమాదములతో చేజిక్కి యున్నట్టి స్వే 
చ్భాకల్యాణి ఘటించె నించుక నిరుత్సాహంబు తాతయ్యకున్‌. 


జాషువ రచనలు - 2 GD i ౧ బాపూజీ 0 


కుంపిని వారు కేతనము గ్రుచ్చిన చోటన జాతి బావుటా 
యింపలరారు చున్న నిను తృప్తి యొకింత తురంగలింపగా 
కొంపయు గోడులేని బుషికుంజరు డెల్ల మతాలవారు మ 
న్నింపగ నుద్యమించె మరణించిన హిందు తురుష్మమైత్రికిన్‌. 


కాళ్ళీరమున నాలుకలు సాచు ప్రబల సం 
గర వార మనసును కలతపెట్ల 
జాలి టి 
హైదరాబాదులో పాదుకొన్న యశాంతి 
యంతరంగమున గాయంబు చేయ 
కలకతా నగరాన మొలకలెత్తిన వర్గ 
కలహంబు గుండెలు నలిచి వేయ 
సకుటుంబముగ బారి చనుదెంచి మొరపెట్టు 
కాందిశీకుల కాత్మ కళవళింప 


కోటికొమ్మలతో నెదుర్మొనుచునున్న 

మత మహా మూర మహిషాల మలుప లేక 
శాంతి రణరంగదూత స్వేచ్చాప్రదాత 
తపిత చిత్తాన గ్రమ్మర నుపవీసించె 


ప్రతిరక్త కణము భరత | 
క్షితికై వెచ్చించి స్వేచ్చ జేకూర్చిన యా 
శతవృద్దు నాహరించెన్‌ 

దృతిహనే మతస్వరూప, మృత్యువు కినుకన్‌, 


గాంధి దేశసేవ కాసుకు రాకుండ 
నిరసనంబు సేయ దురితరతుల 
టాతిగుండె లూషరక్షేత్త మృత్తిచే 
సృష్టి చేసెనేమొ సృష్టికర్త. 


ప్రతిమల్‌ సెక్కి శిలాసహస్రముల నారాధించినన్‌ గాదు భా 
రతదేశాన ననైకమత్యములు, నీర్నా్యద్వేషముల్‌, స్వార్థమున్‌ 
గతమై దోషపుజాజలేని యొక సాక్షాత్‌ స్వర్గ మింపారినన్‌ 
బ్రతుకుం గ్రమ్మర శ్రీ సబర్మతి మునిబ్రహ్మంబు ముమ్మాటికిన్‌. 


ఆ కన్నుంగవలో వెలింగెడు సుధాహాసంబుతో, నా ప్రశాం 
తాకార ప్రభతో, నిటాతటలవిన్యస్తాబ్దహస్తాలతో 
వైకుంఠంబున నుండి జాతిపిత సంప్రార్ధించుచున్నాడు హిం 
సాకాలుష్యములేని భారత భవిష్యద్దివ్య సామ్రాజ్యమున్‌, 


జాషువ రచనలు - 2 173 ౧ బాపూజీ 0 


నా మేని భస్మచయమున్‌ 

నీమంబుల బుణ్యనదుల నిల్చినయంతన్‌ 
నా మనము చల్లవడదని 
ప్రేమోక్తులతోడ హెచ్చరించు న్నేదున్‌, 


పరరాజ హాస్తగతమై 

వరవుడ మొనరించు హైందవంబున కదియే 
మెరుగనిపించినచో నిక 

స్వరాజ్య సంపాదనంబు వ్యర్థంబ కదా? 


గుడులకు బిల్చి పంచములకున్‌ బెనుజాలను జూపి యూరిలో 
నెడముగ సంచరించు ధృతిహీనములైన సమత్వ ధర్మముల్‌ 

బుడిబుడి సానుభూతులును మూర్చనిచేత తుపాకి గాయముల్‌ 
దడవుటగాక గాంధి మునినాథుని యాత్మకు శాంతి గూర్చునే? 


గాంధి రక్తధార క్షాతలంబున జింది 
ప్రభవమంద డొక్క బాపుజీయు 
బాపుజీకి బదులు పదివేల గోడిసేల్‌ 
బ్రబలి రందు రేమి పాప మొక్కొ 


పూర్వ పళ్చిమగోళాలు మోకరించి 

యే మహావ్యక్తి కొగి నమన్కృతులు సలిపె 
నట్టి బాపూజి మనమధ్య బుట్టు కతన 
సభ్యతాస్ఫూర్తి భరతవర్షమున కమరే. 


చెదరిపోయినది నీ చిత్త వైశాల్యంబు 
బహుకాల పరదాస్య బంధనమున 
నీటిపాలయ్యె నీ నిస్వార్థనియమంబు 
యినుపగజ్జెలతల్లి' కనికరాన 
సడలిపోయినది సర్వసమత్వంబు 
ధమైన వర్ణభిత్తీకల కతన 
మొక్కవొయినది నీ భుజదర్చ గరిమంబు 
రిక్త వేదాంత పరిశ్రమమున 


జాతిపిత చూపి చన్న విశాలమైన 
a Was నడుగు మోపి 
సాగనీవోయి స్వాతంత్ర్య సంసరణము 
బ్రతికి చెడియున్నే వీరభారతకుమార, 
జాషువ రచనలు = 2 0 బాపూజీ 0 


పదునై యున్నది భారతం బిపుడు శ్రీ బాపూజి రక్తంబునన్‌ 
వెదబెట్టందగు శాంతి సస్యమును ప్రాప్తించెం గిరీటంబు నీ 
కుదుటంబడ్డ కుటుంబమందు కలహాంకూరంబులన్‌ మాని యా 
పదపాల్గాక సుఖింపవోయి భరతాంబా గర్భముక్తామణీ! 


త్రావుచున్నది వినిర్ణయత పేదల నల్ల 
ప్రాకిన దొంగవర్తకపు జలగ 
ఉరుముచున్నది పండ్లు గొరికి మార్మూలల 
నంటుజాద్యంపు టంకమ్మసత్తి 
జననమందినది భాషారాష్ట్రవర్థాల 
మరుగున స్వార్థంపు టెరుసుదనము 
సోకుచున్నది కళాశుద్దాంత కాంతకు 
నీతి దప్పిన పక్షపాత దృష్టి 


శ్వేతరాజుల చేతుల జిక్కుపడ్డ 

వసుధ సాధించి యిచ్చిన ముసలివాని 
పచ్చినెత్తుటి బుణ మెట్లు బాపగలవొ! 
నిక్కి సామ్రాజ్య హరి నెట్లు లెక్కగలవొ! 


కలుపుంగోరుతనంబు గోలుపడి ముక్కల్‌ ముక్కతా హెచ్చుత 
గ్గుల తత్వాల మహాపిశాచముల యుక్కుంగోరలం జిక్కి శో 
షిలు మర్యత్వము నుద్ధరించి చనియెన్‌ శ్రీ గాంధి రాజర్షి కా 
గల హిందూ సఖ! నిల్బుకొ మ్మిక నిజాంకప్రాప్త రాజ్యేందిరన్‌. 


తురకల ఖడ్గపాతమున తుండములైన యఖందభారతో 
ర్వర! చిరకాల శాంతిసమరశ్రమ క్రమ్మర సంఘటింపగా 
పరమపదించినట్టి యుపవాస విశుష్మితవృద్దు, సృష్టిసా 
గరమున లీనమై భరతగౌరవకాంక్ష దపించు నిప్పుడున్‌. 





జాషువ రచనలు - 2 175 ౧ బాపూజీ 0 


wget తెంకీసరీముభ 
సూత సర్విన్సం 


మొదీనీ సంపుటం: కీథొరముణీయం-1 150 
సీతాకల్యాణం, ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలూ, 

జనతా ఎక్స్‌ప్రెస్‌, రాజకీయ బేతాళ పంచవింశతి - ఇతర కథలు. 

రెంసరీ foytoo: శీథాతతుబీయం-2 150 
బుణానందలహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి 

అకలీ-అనందరావు, విమానం కధ - ఇతర కథలు. 





WLS సంుటం; బొంథీమీలీయం - 1A 80 
SYS foyioo: కీదీంటరీముభీయం-] 150 
నవ్వితే నవ్వండి, పీరికలు, వ్యాసాలూ, ఇతర రచనలు. 
అదీ సంవుబం: కీపీంబరమభీయం-11 150 
గిరీశం లెకర్లు, కృష్ణలీలలు, వ్యాసాలు, ఇతర రచనలు. 
SLs pogo: HAHA 00-1 150 


కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవితచరిత్ర), 
చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, 


OS సంవ్రుటం: ఫీలీరరుణీయం-! 

విక్రమార్ముని మార్కు సింహాసనం కథలు, చలనచిత్ర ప్రముఖులపై 
వ్యాసాలు, స్వదేశీ-విదేశీ చిత్రాలు సమీక్షలు. 

అనిమిదీరీ సంపుటం: అిమీశాదీరీముణీయం 

ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం, వీటి 109. 


విశాలాంధ్ర బుక్‌ హౌస్‌: 


హైదరాబాదు (సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌), విజయవాడ, అనంతపురం, 
విశాఖపట్నం, హన్మకొండ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, 


భూమిక 


శ్రీ సుబాసుబోసు చరిత్ర మద్భుతమైనది. అతని అజ్ఞాత పలాయనముతో 
నాసేతు హిమాచల మాళ్ళర్యచకిత నేత్రమైనది. ఒక భరతదేశమే కాదు - 
ఖండాంతరములు, కన్ను దెరచినవి. బోసు మహాత్యాగి. అతని త్యాగముతో 
దేశ మతనికి బుణపడ్డది. గగన మగ్ని వర్షములు కురియు కాలాన, మన 
కతడాతపషత్రమై నిలిచి ఆదరించినాండు. నేంయ మనము చూజిలాడు స్వేచ్చా 
స్వరాజ్యమునకు సుబాసుబాబు రత్నస్తంభమై నిలిచినాండు. అతం 
డభినయించినది మహోత్తమపాత్ర, నేం డత డవనికాభ్యంతరమున నున్నాడు. 
బోసు శాశ్వతుందు, ఆ'మహనీయునకు - కావ్యనమస్మారము చేయక నా 
చేతు లూరకొనకపోయినవి. పరమపదించిన నా తండ్రిగారికి యీ కావ్యము 
నంకితము చేయుచున్నాను. వీరగాథాకర్ణన కుతూహలస్వాంతులయిన మా 
నాయన గారి యాత్మ కికావ్యము శాంతి సమకూర్చుగాక, 

- గ్రంథకర్త 


290కు 


పొలిత ప్రజల ప్రాణాలు పన్నిదముగా 
నధిపతుల్‌ జూదంబు లాడువేళ 
ప్రళయ సంగ్రామ దేవత మింటి కెగబ్రాకి 
చిచ్చర పిడుగులు జిమ్మువేళ 
పేరైన బ్రిటిషు నౌకా రాణివాసంబు 
ముక్కలై మున్నీట మునుంగు వేళ 
అఖిల జాతీయ నాయకకోటి గుజరాతు 
సెట్టితోం జెరసాలం జేరువేళ 


గుండె లరచేతిలో బట్టుకొని, జపాను 
పొట్టి తోదేటి ధాటికిం బొక్కుచున్న 
దేశ జనయిత్రి కభయ సందేశ మంపి 
ఆదరించిన నేతాజి కంజలింతు. 


నాలుగు దిక్కులం గమిచి నాట్యముసేయు బ్రిటీషు నేత్ర దీ 

పాల వెలుంగునం బడక భారతభూములు నిర్ణమించి, కా 
బూలునం గాలు మెట్టిన యపూర్వ చమత్కృతివార్థి, బోసుతో 
బోలుదురే? యుగంధరుడు మున్నగు తొంటి యమాత్య శేఖరుల్‌ 


అడుగడ్గునకు వెంటనంటి, వాసనబట్టు 
కరకు సి సీ యె, డీల కన్నుమాపీ 
సహజ గంభీర వర్చస్సు గుప్తము సేయు 
చక్కని మొలక మీసములు బెంచి 
అనుమానమున కింతయును దావుసూపని 
ప్రకృతి సిద్ధంబైన పలుకు మార్చి 
నాడెంపు లొడుగు చల్లాడంబు దాలిచి 
కాబూలువాని పాగా ధరించి 


ఖర్చుకై చేత నొక చిల్లిగవ్వలేక 
కదుపులై వచ్చు నాపద లెదురుకొనుచు 
భరత జనయిత్రి శిరమున భారముంచి 
బోసు గావించినాడు కాబూలుయాత్ర, 


జాషువ రచనలు - 2 170 4 నేతాజి 0 


జాషువ రచనలు - 2 


సెలవందుకొన్నది కలకతా నగరంబు 
నిండిన వేడి కన్నీటి తోండ 
సాగనంపినది రోషము వోసి, వంగంబు 
బాలింప నెలకొన్న భద్రకాళి 
చిన్నవోయినది, కుంచిత కళాపుంజమై 
మేలైన నిలువుటద్దాలమేడ 
దీవించినది రత్న దీపాంకురములతో 
మర్యాద లొనరించి మంచుగొండ 


దేశదాస్యదళన దీక్షానిబద్గో గ్ర 
కరణంబు మెరయ కత్తిబట్టి 

కటిక రాత్రి బందిఖానా నుడాయించి 
బోసుబాబు దాటిపోవృవేళ, 





౧ నేతాజి 0 


కన్నతం౦ంటై 


కౌలుంజేయియుం బక్షవాతమున శుష్మంబై, బలాఢ్యున్‌ నినున్‌ 
దూలింపన్‌ మనుమల్‌ దనూభవృలు ముద్దుం గోడలున్‌ సర్వ సౌ 
ఖ్యాలోలిన్‌ సమకూర్చ, నిత్యమును శయ్యం బండి కన్ఫట్లు, 5 
వేలోకంబునం బ్రక్కవైచితివి? తండ్రీ! నేండు వీరాభిధా! “ 


నా సన్మానము గన్నులార గని, ఆనందించు నీ జన్మమున్‌, 
నీ సంతాన విభూతి, మెచ్చుకొనుచున్‌ నీ మూర్తికిన్‌, రీవికిన్‌, 
“దానోహమ్మని” యంజలింపదె? కవీం[ద్ర[శ్రేణి? యే గొల్లవాం 
డేసూక్రీస్తుని భక్తుం డందుకొనె తండ్రీ! యిట్టి మర్యాదలన్‌. 


సుద్దుల్‌ సెప్పుచు విరగొల్లల యశంబున్‌ బాహుపాండిత్యమున్‌ 
ముద్దుల్‌గారు విలక్షణం బయిన యేడ్చుం బాణితో బాడి, మా 
పెద్దల్‌ వీరని పొంగిపోయెడు భవ ద్వీటోత్ళుకత్వంబ కా 

ప్రొద్దుల్‌ నిండిన కైతయై వలచె బాబూ! నన్ను బాల్యంబునన్‌. 


ముక్కుల్‌ నొక్కి కుమాళ్ళ మ మ్మిరువురన్‌ ముద్దాడి పొంగారు నీ 
పక్కా మోహము మా యనుంగు జననీ వ్యామోహమం దైక్యమై 
(గ్రుక్కం బట్టెనె యేడుపున్‌ జనక! నీకు న్మాకు సంబంధమున్‌ 
ముక్షల్‌ చేసిన దుర్దినంబు హృదయంబున్‌ జీల్చి చెండాడెడిన్‌ 


ఎక్కడ కేగుచున్న సెలవీక, శిరాన కరంబు నుంచి, పె 

న్మక్కువ నాశిషం బిడక మానని నీవ్ర శృశానవాటి ని 

న్నాక్కని నుంచి దుఃఖమున నూరి మొగంబయి పోవుచున్న మా 
దిక్కును చూడవైతివిగదే? ముది తండ్రి! బుణంబుదీటెనే. 


తానమునంది క్రైస్తవమతంబున జేరి కులంబు గోత్రమున్‌ 
మానని వెట్టి గొల్లండ వమాయకమూర్తివి గాని తండ్రి! యి 
ట్లేనుంగు నెక్కు పుత్రుని, కవీశుని పుట్టవు గుట్టెఖుంగు వి 
జ్ఞానివి నీవు నీదు చరణంబులకుం గవితా నమస్కృతుల్‌ 


గుట్టమువారి వంశమున గొట్టిల కొపరివై జనించి యీ 
మొల్టీకులంబునం గలసి భూపసభాంతర గౌరవాఢ్యులన్‌ 


కుజ్జల గాంచి నీ విచట గూర్చిన కీరితి, చందమామలో 
నిల్టిని గొట్టెగా సలిపె యెట్టి తపస్సు ఘటించినాడవో! 


జాషువ రచనలు - 2 181 4 నేతాజీ 0 


వెలగల పట్టభద్రుండు వివేకి చలాకి గలట్టి దొడ్డ పం 
తులు, తులలేని భక్తి భరితుం డిశరాయెలు నామకుండు, న 

మలి కొమరుండు సీ మరణ మార్గణఘాత సహించలేక, శో 

షిలి విలపించెడిన్‌ జనకజీ! తను జన్ముల నూరడింతువా? 


బహుకాల భక్తి సంపత్తి వెంబడిరాగ 
సాగెనే నీ స్వర్గ సదనయాత్ర? 
ప్రత్యక్షమయ్యెనే ప్రత్యహం బీవు సం 
భావించి మోహించు పారదైసు? 
సంతసించితివె మోక్షస్వామి సభలోన 
యర్హాసనంబుల నధివసించి? 
కొడుకుల యెడబాటు పిడుగుసోకిన నిన్ను 
నోదార్చెనే మింట నున్నవాండు? 


జగము (గుంగిన గాని నీ జపతపంబు 
మానని యనంతభక్తి సంభరితమతివి 
భాగ ముండకపోదు కైవల్య ధరణి 
పల్లవులరాయ! ముక్తిరంభావిధేయ. 





జాషున రచనలు - 2 (92) 0 నేతాజి 0 


ఆలె నిట్టూర్పు 


జొతీయ సభాపతియై 
నేతాజి సుబాసుబోసు నిఖిల భరత వి 
ఖ్యాతిం గడించి, గాంధీ 
చేతంబున కెక్కె సాహసిక సింహంబై. 


వలచెన్‌ జాతీయసభా 

లలనామణి మూడుమార్ల లంకారముగా 
వలపుల పతిగా బోసుండు 

వలపించెన్‌ భరతవర్న భక్తగణంబున్‌. 


పెండిలినీ మాని, భారత 

ఖండమునకు సేవ సల్ఫి, కారాగ్బహముల్‌ 
గండములు గడచి, జాతికి 

గుండె యగుచు మెలగె పగర గుండెలలోనన్‌. 


మాత్ళ పరాధీనస్థితి 

శాతాయుధ మగుచు మానసము నగలింపన్‌ 
నీతులకు వేళగాదని 

తాత నెదుర్మొనుచు క్రొత్తదారిన్‌ (ద్రొక్కెన్‌. 


కత్తుల్‌ బట్టక స్వేచ్చ రా దెపుడు, చర్థాపద్ధతుల్‌ పూర్తిగా 

చిత్తెపోవు నటంచు గాంధిమునితో సిద్ధాంతమున్‌ వేసి భూ 
భృత్తుల్‌ దెల్లని చక్రవర్తులు, భయాప్తిన్‌ గ్రుంగి, కంగారుగా 
నెత్తించెన్‌ యవరెస్టు నెత్తములపై పొందూరణ స్తంభమున్‌. 


జాషువ రచనలు - 2 


పలుకు పల్మున నిప్పులొలికి రక్తము పొంగు 
పౌరుషాంశంబు లుపన్యసించి, 
అడుగుజాడలలోన నడచి, చెప్పినచోట 
నిలిచి పోరాడు సైనికుల గూర్చి 
దరిదాపులేని దుర్భర దాస్యమున గుందు 
తల్లి కన్నీరు ప్రత్యక్ష పజచి 
విస్థృతమైన గంభీర భారత బాహు 
పాండిత్య పటిమ జ్ఞాపకముచేసి 
(82 ౧ నేతాజి 0 


స్వీయసంస్థ దిశల జెలగి ప్రోజ్బలముగా 
పల్లెపల్లియలకు పర్యటించి 

శ్రీ సుబాసు వంగ సింగంబు జాతికి 
వీరరసము నోలి నూరిపోసె. 


తెలవారి దొరతనంబుల్‌ 

దెలవాజుచు వంగ వీర దినమణి నౌరా 
యిలు దాటని ఖైదీగా 

నిలిపెన్‌ దొరతనము గుండె నిబ్బరమునకై, 


శ్రీ సుబాసుబోసుం జెరసాలయం దుంచి 
పీడ వదలెననుచు విశ్వసించి 

అగ్ని రణములో నిమగ్నమై రక్తాలు 
గురియుచుండె సీమదొరతనంబు. 


యుద్ధ శబ్దంబు |ప్రతిపల్లెటూరి పూరి 
గుడిసెలో మారుమోగిన గడియ లవి 
కదనదేవత మానవ గర్భపటలి 

జీల్చి చెండాడు రక్త నిశీధమద్ది. 


అగ్ని పర్వతంబు లంతరంగంబున 
పగలు రేయి బ్రద్దలగుచునుండ 
పొంగులీను రక్త గంగల నరికట్టి 
కాళరాత్రు లతడు గడిపినాండు 


తావుగొన్న కోడెత్రాచు పోలిక వేడి 
బుసలు జిమ్ముచున్న బోసుబాబు 
నీచమైన స్వీయ నిర్భంధమున్‌ దప్పు 
కొనెడు త్రోవ లల్లుకొనుచునుండ, 


ఒక స్రీ మూర్తి నిశీధమధ్యమున విద్యుత్కాంతులన్‌ జిమ్ము, దై 
విక సమ్మోహనరూపధేయమున నావిర్భావమున్‌ జెంది, ఆ 
గక గంగాయమునానదుల్‌ గనుల సాక్షాత్మారముం జెందగా 
నికటక్షోణీ నతాస్యయై నిలచియుండెన్‌ జీర్ణవస్తాలతో. 


జాషువ రచనలు - 2 184 0 నేతాజి 0 


నదులుం గొండలు సింగముల్‌ బులు లరణ్యంబుల్‌, శరీరంబునన్‌ 
బొదలన్‌ దెల్లని మంచుకొండ మకుటంబున్‌ బూని, యంభోధిపె 
పదముల్‌ మెట్టి, యనంతభాషలు ముఖాబ్దంబందు జన్మింపగా 
యెదురన్‌ నిల్చితి వెవ్వరమ్మ! ఘనవేణీ! నన్ను గన్నమ్మవా! 


జాషువ రచనలు - 2 


అని పలుకు బోసుబాబుని 

గనుగొని, యమ్మధురమూర్తి కరమెత్తి వెసన్‌ 
వినుపింప దొడగె నిట్లని 

తనదగు సుఖదుఃఖయుత కధానక మెల్లన్‌. 


ఆరుగురు చక్రవర్తులు 

దారాశయు లేలి నన్ను దనిపిరి, నేనే 
భారతమాతను, కవితా 

భారతి నా లచ్చిసుతుల భార్యకుమారా! 


పాండవ కథ, రాముని కథ 

మండనములు నాకు నా కుమారులు, ప్రజ్ఞా 
మండితులు హాస్తినాపురి 

గుండియ, నా బొట్టు రక్తకుంకుమము సుతా! 


పిల్లన గ్రోవిం దాలిచి 

గొల్లెతలకు వలపు నేర్చి కువలయ వినుతుల్‌ 
కొల్లంగొట్టిన టక్కరి 

గొల్లండు నా పెద్దకొడు కగుం దనుజన్మా! 


వర్ణించినాడు నా బాహుపాండిత్యంబు 
గరిమతో యోజగంధీ కొడుకు 
చాటించె నా యహింసా మహామంత్రంబు 
సన్న్యాసి యయి శాక్యచక్రవర్తి 
సృష్టించినాడు నా (ప్రేమ సామ్రాజ్యంబు 
నవఖండముల యేసునాధ మౌళి 
స్థాపించె నా శాంతిసమర దిగ్విజయంబు 
రాటాలదొర బోసినోటి తబిసి 


నిన్ను గన్నదాన, నీ తండ్రి తాతల 
గన్నదాన, గాంధి గన్నదాన, 

(బతికి చెడినదాన, భావాలుగలదాన, 
ధనికురాల, దుఃఖ దగ్భరాల., 


G85 4 నేతాజి 0 


పిదికితి రత్నరాసులు నవీనములెల్ల నదీనదాలలో 
బ్రదికితి సాటి భూతల పురంధ్రులకుం దలమానికంబుగా 
యదను దొలంగనీక మధురాన్నపురాసుల పంటబండితిన్‌ 
చిదికి పరాయి భూపతుల చేతికి జిక్కితి చిక్కిపోయితిన్‌. 


అలుగున్‌ బట్టని ధర్మవీరుడు దయా యత్తాంతరంగుండు, భ 
కుల తాతయ్య, సబర్మతీ తబిసి, దిక్కుల్‌ జెక్కలైపోవు బాం 

బుల కయ్యంబును కంటగించుకొని రెప్పుల్‌ మాపులు న్నూలుపో 
గులతో నా కభయప్రదాన మిడి పల్కుం (బ్రేమ సిద్ధాంతముల్‌. 


కనుగొంటి న్మహనీయులన్‌ గొడుకులన్‌ గాంధిన్‌ మహాబుద్ధ దే 
వుని, హింసాత్మకమైన సప్తభువనంబుల్‌ (మొక్కి మోహింపగా 
తనయా! నేటికి వర్ణభేద మతభేద స్వార్ధదేవేరి పూ 

నినదో, విప్లవ గర్భిణీ తరుణినై నిత్యంబు శోకించెదన్‌. 


తొలుత న్నల్వురు నాల్లు (తోవలయి పుత్రుల్‌ నాటుకొన్నారు మొ 
క్కలుగా వర్ణచతుష్టయం; బిపుడ సంఖ్యాకంబులై, యెక్యతా 

బల విచ్శిత్తి యొనర్చి నన్నారులకున్‌ బట్టించె, నీ హెచ్చుత 
గ్గుల కయ్యా లొక తల్లి పిల్లలకు సిగ్గుంజేటు యోచింపగన్‌, 


కడ చూడంబడరాని నా పరిభవో గ్రజ్వాల చల్లార్చు, మే 
ల్మొడుకుం జండకర ప్రతాపసముదగ్రున్‌ నిన్ను గాంక్షించి, నే 
ముడుపుల్‌ గట్టితి నెల్ల వేలుపులకున్‌ మున్నూరువర్నాల నా 
కడగండుల్‌ వడగండులై కరగె, వంగక్షోణి గంగొసుతా. 


నను వేధించు సమస్యల న్విను మనంతంబుల్‌ మహాలోసముల్‌ 
వినిపింతున్‌; గనుమీ స్వరాజ్య జయలబ్టిన్‌ నీవు నీవార లం 
దిననాడే సరిదిద్దుకోవలయు కాదే, రిక్తవర్షాలలో 

మునుగుం దేశము చుట్టబెట్టుకొనిపోవున్‌ శాంతి కైవల్యముల్‌, 


విసిగి వేసారడే వేమన్న ఘన యోగి 
భరత విజ్ఞాన దౌర్చల్యమునకు 
వాపోవడే మొన్న శ్రీ పోతులూరయ్య 
భావి భారత మతప్రళయమునకు 
అ౦ంగలార్చడె వివేకానంద సన్యాసి 
తల్లి దేశపు దరిద్రత్వమునకు 
భుక్తి మానడె, దేశభక్త మార్తాండుండు 
నిమ్నజాతుల దాస్య నిర్భరతకు 
జాషువ రచనలు - 2 186 ౧ నేతాజి 0 


అన్య దేశాభ్యుదయ గాధ లాలకించి 
భారత క్షీణదశ కన్నులార గాంచి 
యెంద రెందరు పుణ్య మునీంద్రు లకట 
బాధపడిరొక్కొ జీవసమాధులందు 


తొలుతన్‌ గాంధి ఫకీరు మాకు భగవంతుం డంచు పూజించి, భ 
క్తులలో గొందరు పంచమోద్ధరణమున్‌ దూషించుచున్నారు నిం 
దలు నీలాలు సృజించి; యీ కటికు సంతానంబు నా కడ్పునం 
ద లుగుల్నాటి నటించుచున్న యది మాయా నాట్యకౌశల్యమై 


జుట్టుం బొట్టు ధరించి సీమదొర దుస్తుల్‌ దాల్చి క్రీడింతు ర 
ట్లిట్టుం గాని విచిత్ర వేషములతో యే యెండ కా గొద్దులం 
బట్టన్‌ జాలిన పొట్టపోతల గుణ భ్రష్టాధముల్‌; నీవు కాల్‌ 
మెట్టంబోవు స్వరాజ్య రక్తరణభూమిం దోడుగా నిల్లురే! 


అంటంగూడదు ముట్టకూడదను వాక్యం బాత్మ గారింప న 
ట్లింటం గుందు నభాగ్యజీవులను మున్నే రాము డే కృష్ణు డి 
ట్లంటం గాలిడ నిచ్చిరో తెలుపు మోయీ! వారి కన్నీటి వి 
ప్పంటం గాలిన గుండెతో బొడమె నన్నా! గాంధి కర్మందియై. 


మైనపు టుండవంటిది యమాయకమైనది నా యనుంగు సం 
తానముు; స్వార్థశీలురు సనాతన శీల్బులు మల్ప్బుచుండ్రు కా 
లానుగుణంబుగా పెడ మతాంతరులన్‌ మను కీలుబొమ్మలన్‌ 
మానవుల న్మరామతుకు మాలిన కొమ్ములులేని దున్నలన్‌ 


సత్యంబన్న హుళక్కి ధర్మము తమాషా మాటయేకాని, యే 
సత్యం బేడిచె, వర్ణభేద విషదూష్యంబుల్‌ మహాధర్మముల్‌ 
వ్యత్యస్తంబుల నైకమత్యము లసూయా ద్వేష భావంబులే 
సత్యాల్‌ చచ్చినవాడు శాయియగు మస్తానౌ మరేమోయగున్‌. 


పెద్దలనాటి వన్న యవివేకపు టుక్తులు వంకబెట్టి బో 

డెద్దులు విద్యలేని ప్రజ లెల్లెడ సత్తుల పూజసేయుచో 
వద్దని యడ్డగించెడు కృపాపరు డొక్కడు గానరాక నా 
ఖద్దరుచీరగాంధి మొనగానితనంబును వ్యర్థమే కదా? 


జాషువ రచనలు - 2 ౧ నేతాజి 0 


ఒకం డేడ్చియేడ్చి పాఠకు లేడ్వలేదంచు 
కోపించి తెలివి తక్కువకు వగచు 
ఒకం దాత్మజాత్యున్నతికి ముప్పు రాకుండ 
మాటిమాటికి రామకోటి వ్రాయు 
ఒకండు ముత్యాల మాలిక లల్లుకొని వచ్చి 
అమ్ముడువోక లో నుమ్మలించు 
ఒకండు దిక్కరి రాజ మూరేగు సమయాన 
పెడకన్ను కులికించి వెక్కిరించు 


ప్రణయ కవి యొకండు, పాషాణ కవి యొక్క 
దేడ్చు కవి యొకండు; నేకమగుచు 
నొందొరులను జూచి యోదార్భుకొనుచున్న 
బాగుపడునె భావి భరతజాతి, 


కడుపు మంటచేత పెడమొగంబయి యున్న 
జాతిభేద మను పిశాచి మైల 

నాల్గు చేతులున్న నలువ కౌశలమేని 
నిక్కునముగ వన్నె కెక్కబోదు. 


దోచుకొన్నారు ముద్దులు మూటగట్టించు 
నవరత్న దివ్య భాండారభూతి 
అరికట్టినారు సింహమ్ముల కెదురెక్కు 
భువనైక వీరుల భుజబలంబు 
కాజేసినారు దిక్కరి దంతకుంతాలు 
మెరుగు బెట్టిన కళాభరణములను 
కజిపినా రఘు మెరుంగని తనూభవులకు 
నడుమంతరపు రిత్త నాగరకత 


ప్రశుభములు జిందు నొతనూరక్తమెల్ల 
పిండుకొన్నారు ముప్పూట లెండగట్టి 
జాతి మత భేద మద పిశాచములు గూడ 
తానకము లన్న నా పరాధీనదశకు 


ఎంతటి దాస్యమేని సహియింతును గాని; సహింపజాల నీ 
స్వంత సహోదర ప్రబల బంధుర దాస్యము గబ్బిలాల శు 
ద్ధాంతములైన వేల్పుల సుధా భవనాలకు దూరమైన నా 
సంతతి నుద్ధరింపగల సత్సురుషుం డుదయింపకుండినన్‌. 


జాషువ రచనలు - 2 Gs® ౧ నేతాజి 0 


జీవితమెల్ల భారత విశిష్ట సమత్వ జయాభిలాషియె 

సేవలు సల్పినట్టి మునిసింహము గాంధి పకీరు గుండెలో 
నావము లుప్పతిల్ల నవురా! యల తిర్బతి వేల్పు నింటిలో 
దావు నొసంగలే దనుగు తమ్ముల కీ నరరూప రాక్షసుల్‌, 


హిందూధర్మము లంటుపడ్డవని నే డింగ్లీషు చట్టాలలో 
సందుల్‌ సాకులు వట్టి పంపిరి మఠస్వాముల్‌ నిరోధింపగా 
సందేశంబులు తెల్లవారికి తనూజా! మానవ ద్వేషులై 
పంది న్నందికి గొల్బువారి కయి నీ ప్రాణంబు లర్చింతువే. 


(బదుకెల్లన్‌ దమ లాభ నష్టముల బేరా లాడుటేగాని న 

చ్చదు తద్భిన్న విశేష మిందొక తెగన్‌ జన్మించినన్‌ విద్యకుం 
బ్రదుకుల్‌ లే విట, పంతులయ్య లిచటన్‌ వ్యర్థుల్‌ దరిద్రుల్‌ కళా 
సదనా లెమ్ముల గూడులై చివికి బాప్పథ్రేణి వర్షించెడిన్‌. 


ఇలు దీర్చం బనిచేయు యంత్రములుగా సృష్టించి పర్దాలలో 
పల బంధించుటజేసి భారత సతుల్‌ స్వార్జాశయుల్‌ సెప్పు నీ 
తులలో స్వర్గము జూఅలాడెదరు సంతోషింత్రు నెమ్మేని సొ 


మ్ములతో యెమ్మెలతో పురాతన కథా పుణ్యప్రసంగాలతో. 


తల బొప్పిగట్టు పెద్దలనాటి బూజు బ 
ట్టిన దొంగ ధర్మాలు వినిచి వినిచి 
సర్వాంగములయందు జలువ నెత్తురు జిందు 
అబల మున్నగు పేళ్ళ నంటగట్టి 
కొంతు డెంతటి దురాగతము సల్బుచునున్న 
పల్లెత్తరాదని భయము సెప్పి 
కడుపులో కోర్కె వెల్లడిచేసి యెదిరింప 
జాలని చిలుకల చదువు నేర్చి 


వ్రతములని నోములని బుద్ధిబలము నదిమి 
బత్తి చెరసాలలోనుంచి బందిజేసి 
సతుల నైసర్గిక జ్ఞాన న 
చిత్రచిత్రంబుగా హత్య చసినారు 


గొప్ప దేవుడంచు గుండ్రాళ్ళు జూపించి 
బాగుపదెడువారు పలువు రుండ 
ప్రాణమున్న బీదవాని కన్నుల జూచి 
బాగుచేయు ధర్మపరుడు లేడు. 


జాషువ రచనలు - 2 (89 0 నేతాజి 0 


ఈ కులవాహినీ ప్రళయ మీ నవఖండములందు లేదు మా 
చాకలివాడు మంగలియు జాతుల గొప్పదనాలకోసమై 
బాకులుబట్టీ నిల్చెదరు, పంచమజాతియు రెండు ముక్కలై 
తాకదు ముట్టదీ దుడుకు తత్వము లెట్లు పరిష్మరింతువో. 


మోస మెటుంగనట్టి పరిపూత మనస్ముడు పెండ్లమున్న స 
నాసి, ఫిరంగికిం దమక నట్టి యఖండుడు బందిఖాన యా 
వాసముగా వయఃపటిమ పండిన గాంధి బుషిర్షభుండు నా 
యాస ఫలింప శాంతి విజయధ్వజ మెత్తకపోడు పుత్రకా! 


హృదయంబున్న జగన్నియంతయనువాడే స్వర్గమందున్న ము 
ప్పదివందల్‌ తెగ లుండునే? మత విషవ్యాళంబు లాటాడునే? 
చదువుల్‌ సంధ్య లోకే కులంబున నివాసం బుండునే? భారతా 
భ్యుదయ స్థాపక! విశసింపవల దెప్టున్‌ మెట్ట వేదాంతముల్‌. 


నీ తో బుట్టువు లీ యుదగ్రక్షదనాగ్ని వ్యాఘి నీక్షించుచున్‌ 
భీతిన్‌ బిత్తరవోయినా రిపుడు గాంధీన్‌ బంది గావించి రీ 
శ్వేతస్వాములు, మాతృభక్తుడవు గంభీరుండ వీ వక్కటా! 
నేతాజీ! నిదురింపరా దిపుడు తండ్రీ! వీరమార్తాండుడా! 


దాయలు, దేశభక్తి సముద్రుని నిన్ను గ్రహింపలేక, ము 
ద్దాయిని జేసినారని వ్యధం దపియింపకు మన్న పంచమా 
మ్నాయముతోడు, సీ ప్రతిభ నాలుగు దిక్కుల విస్తరించు, లే 
వోయి! ధరింపవోయి! జగదుగ్ర సమున్నత మండలాగ్రమున్‌. 


బ్రదుకుల్‌ బందికి ధారవోసికొని, సర్వత్యాగులై గాంధితో 
బదవల్‌ బడ్డ పటేలు, పండితుడు జహ్వరులాలుడు న్నీ యెడం 
బదనుల్‌ దీరి బహిర్గమించు పలుకుం బ్రహ్మాస్త్రముల్‌ జూచి మే 
నెదుగం బొంగి నమస్మరించెదరు తండ్రీ! బోసు వీరాగ్రణీ! 


కోరిక నీవు నా శుభముకోసము (్రొక్కిన త్రోవలం దస్ఫ 
గ్ధారలు జిమ్మి నీ యనుగు తమ్ములు నాటగలా రజాదు గం 
ఫీర పతాక లెమ్మఖిల విశ్వము నీకు నమస్కరింప, నా 
పేరు ప్రతిష్టల న్నిలువబెట్టుము శీతనగమ్ము కొమ్ములన్‌. 


జాషువ రచనలు - 2 0 నేతాజి 0 


వెరవకుమన్న! నీ వెనుక వీపుల మూపుల వెంబడించి నీ 
తెరవుల నడ్డగించెడు ప్రతి క్షణ భూరి విపత్పరంపరల్‌ 
నరికి, జపాను దాస్య దహనంబున (వ్రేగెడు భారతీయ సో 
దర పృతనాసహస్ర పరితాపము దీర్చి జయమ్ము గూర్చెదన్‌. 


సకలోర్వీతలి దద్దరిల్ల, విజయ స్తంభమ్ము నాటించి, ఢి 
ల్లికి, నీ తల్లి పతాకతో సుఖము లుల్లేఖింప యత్నించు పు 
త్రక! నీ మేని కవోష్టనాళములలో రంజిల్లు నారూపు పొ 
యక నీ వెంట నటించు లెమ్మచల ధైర్యస్టైర్య! యోధాగ్రణీ! 


చింతారుద్ధ గళంబుతోడ నెడదన్‌ ఛేదించుచున్నట్టి వృ 
త్రాంతంబుల్‌ వినిపించి తక్షణమ యంతర్థానమున్‌ జెందె న 
క్మాంతారత్నము బోసుబాబు తనురక్తం బుత్సుకత్వంబునన్‌ 
గంతుల్‌ వేయగ నిర్ణయింప దొడగెన్‌ గత్యంతర ్రక్రియల్‌, 





జాషున రచనలు - 2 191 0 నేతాజీ 0 


బులి నిట్టూర్పు 


గడ్డము బెంచి పచ్చి తురకంబలె వేషము మార్చి కాపలా 
గడ్డు జవాను తండముల కన్నులు దాటి, యనుంగు వంగ పు 
న్గడ్డ నతిక్రమించె నొడికంబుగ కొండొకనాటి రాత్రి, మా 
దొడ్డ సుబాసుతోడ దులదూగునె తచ్చివరాట్సహగస్రముల్‌. 


అంతర్జానమునందె బోస నుచు, బ్రహ్మాండంబు మార్రోయగా 
గొంతుల్‌ రాయగ తంతులొక్కమొగి నుద్లోషించె లోలోపలన్‌ 
సంతోషించిరి దేశభక్తులు ప్రజా సన్వాసికిన్‌ గాంధికిన్‌ 
దంతాల్లేని యలంతినవ్వుల గముల్‌ దల్కొత్తె నెమ్మోముపై. 


జొషువ రచనలు - 2 


రైలెక్కి పెషావరులో 


వ్రాలి దినద్వయము గడపి పరమాప్పులు మి 
త్రాళీ సహాయ్యమున గా 
బూలునకు బ్రయాణమయ్యె మోటారుపయిన్‌. 


భగవంతు రాము దను నొక 

సగంధ రత్నము తోడు జనుదేరంగా 
పగలనక రేయి నాకను 

భగవంతుం డెజుగకుండ ప్రస్థానించెన్‌. 


పనిలేక పలుమారు ప్రశ్నించి విసికించు 
బాటసారులకు జవాబు లిచ్చి 
అపరాధ పరిశోధకాధికారులం జూచి 
బెదరు జూపుల ప్రక్క కొదిగి నడచి 
ఆలస్యభీతి లారీ లెక్కి పయనించి 
ముప్పూట లుపవాసములం దపించి 
కాబూలు వాగు వంకలనెల్ల తరియించి 
అడుగడ్గు గండాల నధిగమించి 


కూర్మి తమ్ముల నలువదికోట్ల (ప్రజకు 
దాస్య దళనంబు గావించు త్యాగమూర్తి 
పడిన కడగండ్లు కాబూలు పంట వలతి 
వ్రాసికొన్నది గర్భగహ్వరమునందు. 


92 ౧ నేతాజి 0 


వేషము దాల్చి పఠానుల 

వేషంబుం బూని వంగ వీరుండు, యశో 
భూషణుడు కాలగతిచే 

భాషణములు రాని మూగవలె నటియించెన్‌, 


& 


ద్ధాషరీఫమను నొక 
పెద్ద మసీదునకు బోయి, పేర్మార్చి జియా 
్దీ నయి, దేశపు సరి 
హద్దులు లంఘించె రహమతాఖ్యుడుం దానున్‌. 


మరునాడు లాలుపురా 

పురిదాక పఠానుభటులు ముగ్గురు గాగా 
గిరిగమనమార్గ దుర్భర 

నరకము రహమతునితోడ నడచి తరించెన్‌, 


ఘనకష్టంబున తోలు సంచులపయిన్‌ గాబూల్‌ నదిం దాటి, య 
ష్టను పోలీసులబారి దప్పుకొని వక్రంబైన మార్గాలలో 
తనిఖీచేయు స్లలాలు దాటి యవలన్‌ దాకా (ప్రవేశించి ర 
య్యనఘుల్‌ దెశహితాభిలాషులు మహాత్యాగుల్‌ నిరాహారులై, 


లారీపై బడి టీ కషాయమున కాలక్షేపమున్‌ జేయుచున్‌ 
దారిం (బ్రోన్నత వృక్షశాఖల (ప్రమాదాల్‌ దాటి పానీయ మా 
హారం బందని భూములం గడచి గమ్యస్థానమున్‌ జేరె, ఖా 
దీ రాటాల జయేతి రూంకృతులు సంగేశంబు లందించగన్‌, 


సుకుమారి, త్యాగివీరుడు 
సుకముల కెడమై పరాయి క్షోణీస్థలిలో 
చకిత స్వాంతత కొండొక 
బికారియయి తిరిగె విశ్వవిహితాసక్తిన్‌ 


అది కాబూలు, తుషారవర్షములచే నాచ్చాదితంబై, మహో 
సదనంబుల్‌ జలిచె వడంకెడని పర్ష్యా పుస్తు భాషావళుల్‌ 
కదమున్‌ (ద్రొక్కుచు నన్యదేశజులవంకన్‌ వారగా జూచుచున్‌ 
బెదురుం బెట్టెడు పట్టణం బిఖిరుచుల్‌ భేదించు తొ వెంతయున్‌. 


జాషువ రచనలు - 2 ౧ నేతాబి 0 


ఖరముల్‌ లొట్టిపిటల్‌ గుజాల్‌ మెలగ దుర్గంధంబుతో నిండి, దు 
ష్కరమై, చీకటి చిందులాడుకొను నక్కాబ్లూలు సత్రాలలో 
జరపెం గొన్ని దినాలు జీవితము నుజ్జీలేడు వాక్రుచ్చగా 
భరతక్షోణి సుబాసుబోసొ కడె సర్వత్యాగి ముమ్మాటికిన్‌, 


కునుకుం గూరుకు మాని రే బవలు మాస్న్మోయాత్ర గావింప, ర 
ప్యను కాన్సల్‌ జనరల్‌ కటాక్ష లవమ భ్యర్థించి వేసారి, జ 

ర్మను దేశస్థుల నాశ్రయించి గడపె న్మాసార్ధ మల్లాడు వె 

చ్చేని చిత్తంబున నష్టకష్టపు నిమేష బ్రహ్మకల్పంబులన్‌. 


సీయై డీ యొకడు, సుబాస్‌ 

భాయీసయి కన్ను వేసి ప్రతిదినముం గా 
జేయం దొడంగె ధనంబే 

దో యొక నేరంబు మోపి దుశ్చరితుందై. 


ఠాణాకు రండు శీఘ్రంబంచు బెదరించి 
యొకనాండు గడియార మూడగొట్టి 
అధికారి పిలిచినాడని హడావిడిచేసి 
బక్షీసుగా కొంత పైక మడిగి 
పురివీడి చనకున్న పరువు దక్కదటంచు 
స్వాపతేయము కొంత చప్పరించి 
మొదట మోపిన నేరమును క్రమ్మరంజుట్టి 
ఆయంబు దెమ్మంచు చేయి సాచి 


పిడుగువంటి బోసువీరుని ప్రచ్చన్న 
వేషధారి గరిమ విశదపడక, 
నివురుగప్పియున్న నిప్పుతో జలగాట 
మాడదొడగె నా సియైడి భటుడు, 


ఉన్నతాధికారి, చిన్నయుద్యోగియు 
చేయి సాచకుండ సాయపడరు 

లంచ మీయకున్న మంచ మెక్కనివారి 
వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. 


చెలగున్‌ లంచములాగు దుర్గుణము రాజీవాక్ష ముఖ్య (త్రిమూ 
ర్తులయందున్‌, ఫలపుష్పదోయముల నేదో యిచ్చుకోకుండ వే 
ల్పుల నట్లుంచి, మహానుభావులగు న ప్పూజారుల పల్మ్క ర 

న్యులమాటల్‌ దడవంగనేల? ధనహీనుల్‌ జల్టిపీన్గుం గముల్‌, 


జాషువ రచనలు - 2 GD ae, 


ధనికుల్‌ సోమరిపోతులై, కటికిపేద న్నెత్తురుల్‌ బిండి, కూ 
ర్చిన విత్తంబును వెచ్చపెట్టి ధరణిన్‌ జీర్ణించియున్నట్టి రా 
మునకో, రంగనికో నిఖా లవసరంబుల్‌ సల్పుచున్నారలే 
గొనబుం గైతలచే గుదుర్చనగు నీ ఘోరప్రమాదోద్ధతిన్‌, 


ఘనసంకల్ప నిమగ్నమై, యుడుకురక్త ధ్వస్తమైయున్న, వీ 
రుని చిత్తం బతిలోక యాతనల యోర్పు న్నేర్సునో; బోసుబా 
బుని వెన్నాడు విరోధిరాదృటచయంబున్‌ బోలి వేధించుచున్‌ 
వెనువెంట న్నడచెన్‌ ప్రతిక్షణ మకుంఠీభూత దీర్భవ్యధల్‌. 


పుట్టినగడ్డలో భరత భూములలో గజదొంగవోలి, కా 

ల్మెట్టుట కింత నేలయును లేక తపించు సుభాసు వీర స 
(మ్రాట్టును జూచి తద్ధిమ ధరాధర మెంత కటింగి యేద్చెనో 
గట్టులు దన్ని పారు నల గంగ యెజుంగు నెజుంగ రెవ్వరున్‌. 


ఉత్తమచందను కొండొక 
యుత్తమ జాతీయ వీరుం డుత్సుకమతియై 
యెత్తుకొనె, బోసు రక్షణ 
మొత్తముం దలమీద నెంత పుణ్యాత్ముందో. 


బోసుని భగవత్‌ రాములు 

వేసమ్ములు జూచి యతని పెండ్లాము మదిన్‌ 
బోసని యెలుంగక యాత్మా 

వాసంబున వలదటంచు వారణచేసెన్‌. 


అమరుల్‌ మెచ్చ సుబాసుబోసునకు సాహాయ్యంబు గావించు ను 
త్రమచందుండు, నిజాంగనామణికి యాథార్థ్యంబు వాక్రుచ్చినం, 
బ్రమదంబంది, ప్రసన్నచిత్తయయి, సర్వస్వంబు వెచ్చించి, గం 
డము దాటింత మటంచు నిల్పుకొనె నింటన్‌ వింతనేరస్థులన్‌. 


ఆలోకించి, సుబాసుగా దలచి మేనల్లాడ నిల్లప్పుదే 

ఖాళీజేసి యొకండు దుగ్ధహణి రోగగ్రస్తుడైపోయె, భూ 
పాలాఖండల చండశాసన భయోత్సాతంబు, జాతీయ ఖై 
దీలన్‌ ద్యాగుల, వీరమూర్తులను సందేహించు దయ్యాలుగా. 


జామున రచనలు - 2 మూ నతన 


అమలునందున్న నేటి ధర్మములు రేపు 
కూలిపోవచ్చు కాలానుకూలముగను 
రాజధర్మాల దుష్ప్రచారముల కతన 
త్యాగియు నొకా నొకష్ణు ముద్దాయి యగును, 


ముసలివాడును మిత్రుండు ముసలిమామ 
కులజుడైనట్టి వోజీకి గుట్టు విడచి 
శ్రీసుబాసుని విషయంబు జెప్పి చూచి 
శరణ మర్ధించె నుత్తమచందురుందు. 


సింగము బోసుబాబ తని జీవిత దివ్యచరిత్రచే మహో 
వంగము ధన్యమయ్యెనని పల్మరు మెచ్చి నుతించు, వోజి, మా 
తంగము సింహనాదమున దత్తర బిత్తరలాడు రీతిగా 
కొంగరవోయి పల్మె ననుకూలముగాని మృషాపదేశముల్‌. 


ఆయాసం బిడకుండ లభ్యపడు సభ్యత్వంబు సాధించి, కు 
ళ్భాయా ల్లాలిచీ, శుద్ధఖద్దరు జగా లాల్సీలతో వచ్చి, జా 
తీయ స్వర్గముపన్యసించెదరు గాంధీభక్తు లట్లెందరో 
మాయాశీలురు, దేశభక్తులనుచున్‌ భావింపరా దెప్పుడున్‌. 


డబ్బుల్‌ కోట్లు గడించి సంస్థలకు బేడల్‌ మాడ లర్చించుచున్‌ 
డబ్బాదాతలు, దేశ నాయకుల చిల్దా కెక్కుచుండుర్వికిన్‌ 
జిబ్బీబాపతు మర్యరూప ధర రక్షఃశ్రేణి చేవ్రాలుగాం 

డ్రుబ్బు న్గర్వము గండరించిన హతాయుష్యుల్‌ బ్రజాశాత్రవుల్‌, 


అటు లుత్తమచందుని ఘన 

కటాక్షమున బోసుబాబు గడపం దొడగెన్‌ 
బ్రిటిషు భటకోటి వీక్షణ 

కుటిలాగ్నిం బడక తప్పుకొని కొన్నాళుల్‌, 


బోసుండు పట్టువడె స 

న్వ్యాసి యగుచు హరిద్వారమం దను వార్తల్‌ 
బోసు విని నవ్వుకొనె, పో 

లీసు భటుల వట్టి తెలివిలేనితనంబున్‌ 


జాషువ రచనలు - 2 Gg ౧ నేతాజి 0 


అక్షరొజుల చెలికార మాసపడక 
సోవియట్టుల గడ్డకుం బోవం దలచి 
నెరపిన ప్రయత్న మంతయు నీటిమీది 
వ్రాతయై పోవ శ్రీ బోసుబాబు కలంగి. 


ఇటలీ కార్యాలయపతి 

కటాక్షమున రోము యాత్రగావించి హుటా 
హుటి రషియా భూముల కే 

గుట సుకరంబనుచు వాని కూర్మి గడించెన్‌ 


సీనారుకరోనీ యను 

వాని రమణి దెచ్చు రిత్తవార్తలు వినుచున్‌ 
మానసము కలతపడగా 

మాని ప్రయత్నాంతరముల మగ్నుం డగుచున్‌ 


శ్రమ లెక్కింపక పాదచారియయి రష్యాకుం బ్రయాణించు చి 

త్తముతో నుత్తమచందునిం బిలిచి మిత్రా! యింక గాబూలులో 
నిముసం బుండుట క్షేమదాయకము కానేకాదు మాసో ప్రయా 
ణము గావింతును నేర్పుతో వలయు సన్నాహంబు గావింపుమీ. 


నీకు న్నీ సతికి నమస్కృతులు మీ నిత్యోపచారాళికిన్‌ 
మీ కాలుష్యము లెని చిత్తములకున్‌ మీ భక్తి సంపత్తికిన్‌ 
బాకీపడ్డది నాదు జీవితము ప్రాప్తం బున్నదో లేదొ! నా 
కీ కాయంబున మీ సమాగమము భాయీ! దేశభక్తాగ్రణీ! 


ప్రళయ రుంరూహతంబైన జలదమట్లు 
క్రాలుచున్నది నా యంధకార యాత్ర 
దిక్కులేనట్టి నా చేరు తీరభూమి 

నాకపురి యౌనొ! దుర్భర నరకమౌనొ! 


నాలోనం బరువెత్తుచున్నవి విమానా లెన్నియో, చిత్తమాం 
దోళింపన్‌ జెరసాలలోన మను పీన్గుంబోలి జీవించి న 
న్నాళుల్వెచ్చని యూరుపు ల్విడుచు కన్న న్సోవియడ్భూములన్‌ 
గూలీనై నివసించుటే సుఖము నాకున్‌ దేశభక్తర్షభా, 


నూరు గజాల వేగమున నూత్నపథంబున ద్రొక్కు నాత్మ దీ 
క్షారధ మాగబట్టుకొనజాల నిమషము దేశ మాత్ళ సం 
సారమునం (బ్రశాంతము ప్రచార మొనర్చినదాక వేడి ని 
ట్టూరుపు టగ్నిలో గుములుటో ర్వదు నా తుది రక్తబిందువున్‌, 


జానున రచనలు - 2 192) 0 నేతాజి ( 


తడవన య్యెన్‌ మన కెన్నడో వలపు స్వాతంత్రోత్సవాల్‌ జూజలా 
గదు భాగ్యంబు (ప్రమాదదంబయిన గాడిం బడ్డ యీ మేలి ప్ర 
త్తడి తేరిన్‌ మరలించు నుత్తమ నియంతల్‌ లేరు, రాటాలతో 
మడివస్త్రంబులతోడ రాగలవె? సంపూర్ణ స్వరాజ్యార్ధముల్‌. 


అద్ధచంద్ర (ప్రయోగాంతంబునం గాని 
తొలగిపోదీ తెల్లదొరతనంబు 
త్యాగవీరుల రక్తదానంబునం గాని 
దర్శనం బిడదు స్వాతంత్ర్య సంధ్య 
నెన్రరింతలేని శాసన శస్త్రమున గాని 
తగ్గ దీ కులవిభేదాల కణితి 
కులము కల్లీలేని కలము పోటున గాని 
చావ దీ యజ్ఞాన సర్బధాటి 


మేలి ఖద్దరు పగటి వేషాలు జూచి 
బెదర దెన్నడు పగవాని పెత్తనంబు 
బహు మతాంతర చంచలాశ్వములమీద 
సాగునే స్వరాజ్యానంద స్వర్ణరధము 


నా సృష్టింప దలంచుకొన్న యతి నూత్నంబైన జాతీయ హిం 
దూ సామ్రాజ్యమునందు సర్వులు మహేంద్రు ల్ఫోదరుల్లేదు వ్య 
త్యాసం బున్నత నిమ్నతల్‌ తగవు బ్రహ్మత్వంబొ! శూద్రత్వమో 
భాసిల్లన్వలె నట్లుగాకఖిల విశ్వంబుల్‌ నశింపన్‌ వలెన్‌, 


జాషువ రచనలు - 2 


తల్లిదండ్రు లెపుడు బిడ్డలకు నేర్చగరాదు 
కులగోత్రముల వారి గొప్పతనము 
చదివింపగారాదు చదువు లయ్యలు పాఠ 
శాలలోన వర్గాల గొడవ 
రచియింపగారాదు రచయితల్‌ శాశ్వత 
దాస్యంబు నిలుపు కథానకములు 
సలుపరా ధెట్టి ప్రచారంబు లీ దినం 
బమలు నందున్న కృతిమపు సంస్థ 


లన్నదమ్ముల తనమున కద్దువచ్చు 
శబ్దజాండంబు సర్వంబు చావవలయు 
స్వర్ణ మబిచేతియం దూడి పడగవలయు 
మోక్షరాజ్యంబు బొందితో పొందవలయు. 


0 నేతాజి 0 


ఒకజాతి రక్త మిచ్చిన 

నొకజాతికి సానుభూతి యుందని ధరలో 

నొక బోసు డొక్క నెహురూ 

యొక గాంధీ మరణ మెవని యుల్లము గలచున్‌. 


పర్ణా పద్ధతి చించివైచిన కెమాల్‌పాషా యొకం డిండియా 
ంబాటునకై జనించుట యవశ్యం బట్లు గాకున్న నీ 
లోపలి గ్రుద్దులాటలు సమాప్తం బెన్నడుం గావు, నా 
నిర్దేశం బిది నిశ్చితార్థ మిది సందేశం బిదే మిత్రమా! 


టి 
ర్లు 
టి 
గ్రా 
ద 


ఆపద్వార్థి తరించినాడను వయస్యా! నేను కాబూలునన్‌ 
మీపుణ్యంబున పుణ్యదంపతులు జుమ్మీ! మీరు మీ సత్కృపా 
ద్రీపజ్వాల వెలుంగున న్నెరపెదన్‌ దీక్షా మహాయజ్ఞమున్‌ 
రేపో! మాపొ! స్వతంత్రభారత శుభోర్చిం గన్నులం జూచెదన్‌. 


అన్నా! యుత్తమచందు! విప్లవ మహాయజ్ఞంబు సాగించి నా 
యన్నా దమ్ములతో స్వరాజ్య మధురాహారంబు భక్షింతునో 
మన్నైపోయిన దేశభక్తులకు సంప్రాప్తించు రిక్షోత్సవాల్‌ 
గన్నుల్‌లేని కబోదినై, యపర లోకంబందు వీక్షింతునో. 


ఆటంబాంబు సహస్రగోళముల తీవ్రాటోపభీమంబులై 
బైటంపడ్డ సుబాసుబోసుని పలు వ్యాహారముల్‌, వైరికిన్‌ 
జేటుం గూర్చుట నిశ్చయంబని మదిన్‌ జింతించి, వాక్రుచ్చగా 
మాటల్‌ జాలక యుత్తముం డెడద సంభావించె గేల్మోడ్చుచున్‌. 


ఇన్నూరేడులు నిద్రవోయినది మా హిందూధరాదేవి, మా 
యన్నా! నేటికి నిద్రలేచినది దాస్యభ్రష్టులై యున్న నీ 
యన్నా దమ్ముల కర్థమైనది మనుష్యత్వంబు నీ చెల్మిచే 
కన్నుల్‌ విచ్చితి మేను నాసతి జగత్కాండంబు కొండాడగన్‌, 


నా యిలు సొచ్చి నా సతికి నాకు ఘటింపగ జేసినావు నీ 
సేయము దీర్హ దాస్య తమసీవృతమైన నిశీధమిప్పుడే 
హాయిగ దెల్లవార్చిన' సుధాంశుడ వీవు సుబాసుబాబు, దీ 
ర్హాయువు నీకు నీదు హృదయస్థిత దీక్షకు, నీదు మూర్తికిన 


జాషువ రచనలు - 2 199 0 నేతాజి 0 


వర్ధిల్లుగాక నీ ఫార్వుర్ణు బ్లాకు సం 
స్థారాజ మాచంద్రతారకముగ 
ముద్రణం బగుగాక ముందు నీ శుభమూర్తి 
భరత పుత్రుల మనఃఫలకసీమ 
లేచుగా కలఘు ఢిల్లీ గుండెకాయపై 
నీ వెత్తు మూడువన్నెల పతాక 
నీళ్ళాడుగావుత నీ పలాయనగాథ 
నవకబీశాన ఘంటములయందు 


మింట మెజయుచున్న మృత్యుదేవత నోట 
నుమియు నగ్ని గోళములనుండి 
జన్మదేశమునకు సంపూర్ణ భద్రత 

భిక్ష పెట్టుచున్న విశ్వవీర! 


యమ్మనువా డొకండు రషియా వివరంబు లెటుంగువాడు, సా 
యమ్ముగ వచ్చునట్టుల ప్రయత్నము జేసి యతండు కోరు ద్ర 
వ్య మ్మిడి యుత్తముం డది సుబాసునకున్‌ వివరించి చెప్పగా 
సమ్మతి జూపె వచ్చె నల జర్మనువారి కరావలంబమున్‌, 


బోసునకు దారి జూపెడు 
కాసంత శ్రమంబు వంకగా వందలు వే 
లాసపడె యమ్ము మదిరా 
దాసులకు ధనంబుకన్న దైవము గలదే? 


చుక్క కల్లులోన బెక్కు స్వర్గంబులు 
దనువుతోడ గాంచు [త్రాగుబోతు 
యమ్ముగాని దృష్టియందు, బోసు డెంత 
దేశ మెంత! దేవదేవు డెంత! 


మానుకొన్నాడు నేతాజి మాసుకో ప్ర 
యాణ యత్నం బనెడు మాట యమ్ముతోడ 
నుగ్గడించుట వీరున కుత్తమునకు 
గండమయి తోచె బోసు రక్షణముకన్న 


ఇటలీ కేగుట కష్టమైన నల మధ్యేమార్గ యానంబునం 

దటు రష్యా చెలికారమున్‌ సలుపగా నౌనంచు, యోజించి, య 
ప్పటి రష్యా పయనంబు మానుకొని సర్వజ్ఞుండు నేతాజి, య 
య్యిటలీ యాత్ర కుపక్రమించె, ఘన దైవేచ్చ ల్మహాశ్చర్యముల్‌, 


జాషువ రచనలు. - 2 G00 0 నేతాజి 0 


భగతు రామాభిధుని పెషావరున కంపి 
యుత్తముని మేలు నెమ్మది పెత్తనింప 
జర్మనుల విమానాశ్వరాజంబు నెక్కి 
రివ్వుమని వ్రాలె బోసు బెర్లిను పురాన. 


పొగరుంబోతు నియంత, నాజిజపు నిప్పుం బంచఖండాలపై 
నెగజిమ్మించిన హిట్లరుం డెదురుగా నేతెంచి, సెల్యూటు సే 
యగ శార్మణ్యుని మండలాగ్రములభాయన్‌ వెండి మోటారు టే 
నుగు నెక్కించిరి, బోసువీరుని సమానుల్‌ లేరు భూమండలిన్‌. 


జరమనీయులు బరాబరు లిచ్చి కొనియాడ 
స్వాగతోత్సవ గౌరముల నంది 
ఆదిభారత శౌర్య మభివర్ణనముచేసి 
కరతాళ నినద నిర్గరుల దేలి 
హెరు హిట్లరుని శిలాహృదయంబు (ద్రవియింప 
దేశభక్తుల పాట్లు'తెలియసరచి 
భరతఖండ స్వేచ్చ నురిమాని కెక్కించు 
కటికు రాజుల మోస మెటుకజేసి 


ఖండ పంచకమును గడగడ లాడించు 
నుగ్ర జర్మనీయు లొడలు మరచి 
పరువరింప, బోసుబాబు బెర్లినువీట 
నాటినాడు కీర్తీ వాటికలను. 


పదివేల కంఠములతో 

పది దిక్కులు నిండ గగనవాణి వచించెన్‌ 
బెదరింతలేని బోసుని 

కదనాశయు నన్యదేశ గౌరవవార్తల్‌. 


ఒక చిరుబాంబు భారత మహోర్విపయిం బడనీయ బొందియం 
దొక చిరురక్తనాళమున నూపిరి నిల్చిన నంచు దేశనా 
యకులకు గాంధినేత కభయంబని వార్త లొసంగె బోసుబా 
బొకడకదా! జగద్ధిత మహోద్యమ వీరుడు దారుడారయన్‌. 


పొద్దుం (గుంకని రాజ్యమేలెడు బలాబ్బుల్‌, సీమసమ్రాణ్మణుల్‌ 
గద్దెన్‌ డిగ్గి స్వరాజ్య మిత్తురని యాకాంక్షించి కేల్మోడ్చుచున్‌ 
బ్రొద్దుల్‌ అ మాసలే దిపుడు సంపూర్ణ కృపా దృష్టితో 
మద్దత్తిచ్చిన , నియంతృమణి సామ్రాజ్యంబు సాధించెదన్‌, 


జాషువ రచనలు - 2 ౧ నేతాజి 0 


అని ప్రార్థించిన హిట్లరు 

మనస్సు పొంగారి మారు మాటాడక, జ 
ర్మను బంది గుందు హిందూ 

వినుత మహావీరసేన విడుదలచేసెన్‌. 


ముక్కోటి దైవతములకు 

(మొక్కితి మొక్కనికి గరుణ పుట్టెనె? యౌరా! 
యెక్కటి వీరుడు బోసుడె 

నిక్కమయిన వేల్చటంచు నిండిన భక్తిన్‌. 


ఆ నేతాజి పదంబుల 

నానందొశ్రువుల స్నాన మాడించి తలం 
బూని నుతించిరి, హిందూ 

సైనికులు, నసంభ్రమ ప్రసన్నాశయులై 


కొంగ్రొత్త పద్దతులతో 

సంగర కళ నేర్చి, భరత సైనికులకు శౌ 
ర్యాంగార మూది బెంగాల్‌ 

సింగము జపనీయ లంక జేరం జనియెన్‌. 


మికడోమేలికడానిమోటరుపయిన్‌ మిత్రున్‌, సుబాసేంద్రు న 
ట్టొకియోవీధుల స్వాగతోత్సవములన్‌ టోజోముఖామాత్యనా 
యకు లుత్సాహసమేతులై కొలువ బ్రహ్మాండంబుగా సల్చి, కా 
నుక లర్చించి భజించె ముజ్జగములున్‌ జుట్టాలకా త్యాగికిన్‌, 


ఒద్దుపొడవు గల్గి యుజ్జ్వలంబయి యున్న 
బోసుబాబు దివ్యమూర్తి నరయ 
నననుభూతపూర్వమైన కొండొక భక్తి 
కిరణ మెడద మెరసె హిరొహిటోకు. 


ఎంత మచ్చుమందు ఏ మహత్తరశక్తి 
శ్రీ సుబాసు వదనసీమ గలదొ 
జాపనీయరాజు, జర్మనీయ నియంత 
తలలు వంచి నతులు, సలిపినారే. 


జాషువ రచనలు - 2 ౧ నేతాజి? 


మును పోక బుద్ధదేవుడు ప్రభూతమునంది యహింస నేర్చి, హిం 
సను ప్రకటించుచున్‌ మరల జన్మము నందె సుబాసు బుద్ధ డ్లీ 
తనికి జపాను రాజ్యమును దత్త మొనర్చి తరించునంచు బో 
సునకు నమస్మరించె, సరసుండగు నమ్మికడో, వినముడై. 


సేనానాయకులై మహామహిమతో శ్రీ సింగపూర్ణంకలో 

నే నేరంబు నెటుంగనట్టి సఖులన్‌ హిందూప్రజన్‌ బంధన 
గ్లానింబాపి, తయారుజేసె రణశిక్షాదక్ష సైన్యంబుగా 

శ్రీ నేతాజి యజాదుహిందుపవుజున్‌ జెండాల్‌ నభం బంటగన్‌. 


ఒక లక్ష సేన సంశ 

ప్తకులై నెత్తుటి సిరాను వ్రాసి యిడంగన్‌ 
మకుటంబులేని రాజై 

ముకుద్రాడై పొలిచె జునుబులు భూములన్‌. 


మూడు జగాలు దద్దరిలు బోసు వచోనలి మింత కర్ణ సం 
తాడితమైనయంత భరత క్షితి పుత్రిక లుక్కుమీరి నీ 

ల్లాడిన బెబ్బులుల్‌ బలె దళంబున జేరి యలుంగు దాల్చి వెం 
టాడిరి లక్ష్మి మున్నగు నవాబ్దముఖుల్‌ దరిబీతు లీయగన్‌. 


డిలనున్‌ సైగలు షానవాజు డుకు కెష్టెన్లై జగాయుద్ధ వి 

ద్యలు శిక్షించి యధైర్యముం జిదుమనై యన్‌ యే మహాసేన, ని 
పులు వర్షించుచు కౌరవేంద్రుని ప్రలంటున్‌ గొల్బు ie 
న్నలవోలెన్‌ దెలిసేనపై కుజుకు కిన్మన్‌ దూలె నుచ్చండమై, 


అదిగో! వచ్చె సుబాసుబో సనెడు భీతాహంబు గర్భంబులో 
బదివేల్లాడిద తన్నులై మెలగ సప్తద్వీప సామ్రాజ్య సం 
పద సాధించిన రాచవారలకు సింహస్వప్నముల్‌ సేసె, చా 
లది మా జాతి చరిత్రయం దొక సువర్ణాధ్యాయమై నిల్బెడిన్‌. 


బాబు వచ్చునంచు పదివేల కనులతో 
నెదురు సూచుచున్న హిందు ధరణి 
స్వేచ్చ నందుకొన్న చేతులతో నేడు 
బయలు కవగిలించి వగచుచుంది. 


జాషువ రచనలు - 2 0 నేతాజి 0 


జాషువ రచనలు - 2 


కలుగునే మాకూర్చు కల్పార మాలకు 
వంగ వీరుని గళాలింగనమ్ము 
ప్రాప్తించునే వీర భరతనందనులకు 
నేతాజి మధుర సాన్నిధ్య సుఖము 
చెందునే స్వచ్చంద సింహపీఠమునకు 
బోసుని పాదాల భూరజంబు 
అమరునే కావ్య కన్యా సహస్రములకు 
యజదు పటాల నాయకుని చెలిమి 


పుణ్యనదుల చల్వ భూమిదేవత చల్వ 
మంచుకొంద చలువ మాకు గలుగ 
శ్రీ సుబాసుబోసు సింగంబు క్రమ్మర 
వచ్చి దర్శనంబు నిచ్చుగాక. 


G09 


0 నేతాజి? 


జొషువ రచనలు 


జననం: 28 సెప్టెంబర్‌ 1895 


రుక్మిణీ కల్యాణం 
చిదానంద (ప్రభాతం 
కుశలవోపాఖ్యానం 
కోకిల 

(ధ్రువ విజయం 
కృష్ణానది 
సంసారసాగరం 
శివొజి ప్రబంధం 
వీరాబాయి 
కృష్ణదేవరాయలు 
వేమనయోగీంద్రుడు 
భరతమాత 
భారతవీరుడు 
సూర్యోదయం 
చంద్రోదయం 
భారతవీరుడు 
గిజిగాడు 
భారతమాత 
రత్సచ్యుతి 
ఆఅంధ్రుడను 
తుమ్మెద పెండ్లికొడుకు 
సఖి 

బుద్దుడు 
తెలుగుతల్లి 


మరణం: 24 జూలై 1971 


1919 

1922 

1922 

1924 

1925 

1925 మే 

1925 అక్టొబర్‌ 
1926 

1926 

1926 మార్చి 
1926 జూన్‌ 
1926 

1927 జనవరి 
1927 ఏప్రిల్‌, 
1927 జూన్‌ 
1927 అక్టోబరు 
1927 డిసెంబర్‌ 
1928 ఫిబ్రవరి 
1928 జూలై 
1928 డిసెంబరు 
1926 ఉగాది 
1929 జులై 
1929 ఆగష్టు 
1929 సెప్టెంబర్‌ 


శిశువు 

బాప్ప సందేశము 
దీర్ధ నిశ్వాసము 
ప్రబోధం 

శిల్పి 

హెచ్చరిక 
సాలీడు 
మాతృడుమ 


యుగంధరమంత్రి 
సమదృష్టి 
నెలబాలుడు 
నెమలినలత 
లోకబాంధవుడు 
అనసూయ 
శల్య సారథ్యము 
సందేహడోల 
స్వప్పకథ 

అనాథ 

ఫిరదౌసి 
ముంటాజమహలు 
సింధూరము 
బుద్ధమహిమ 
క్రీస్తు 
గుంటూరుసీమ 
వివేకానంద 
చీట్లపేక 
జేబున్నీసా 
పశ్చాత్తాపం 
అయోమయము 


1929 
1929 
1930 
1930 
1930 
1930 
1930 
1930 
1931 

1931 

1931 

1931 

1931 

1931 

1931 

1931 

1931 

1932 
1932 
1932 
1932 
1932 
1932 
1932 
1932 
1932 
1932 
1932 
1932 
1933 


అక్టోబర్‌ 
నవంబర్‌ 
ఫిబ్రవరి 
మే 
సెప్టెంబర్‌ 
ఆగష్టు 
ఆగష్టు 


జనవరి 
డిసెంబర్‌ 


మార్చి 
ఏప్రిల్‌ 
జూన్‌ 
ఆగష్టు 
సెప్టెంబర్‌ 
ఉగాది 


జనవరి 
మార్చి 
జూలై 
సెప్టెంబర్‌ 
నవంబర్‌ 
ఉగాది 
మే 
డిసెంబర్‌ 


జూన్‌ 


అఖండ గౌతమి 1933 ఉగాది 


అశ్వాసం 1933 ఏప్రిల్‌ 
మేఘుడు 1933 ఆగష్టు 
శ్మశానవాటి 1933 డిసెంబర్‌ 
ఆంధ్రభోజుడు 1934 మార్చి 
గబ్బిలం 1941 
కొందిశీకుడు 1945 
తెరచాటు 1946 

చిన్నా నాయకుడు 1948 
బాపూజీ 1948 
నేతాజి 1948 
స్వయంవరం 1950 
రాష్ట్రపూజ 1963 
కొత్తలోకం 1957 

క్రీస్తు చరిత్ర 1958 
ముసాఫరులు 1963 
నాగార్జునసాగరం 1966 

నా కథ 1966 


జాషువ కవికి లభించిన బిరుదులు - సన్మానాలు 


కవితా విశారద 1933 
కవి కోకిల 1936 
కవి దిగ్గజ-నవయుగ కవిచక్రవర్తి 1947 
మధుర శ్రీనాథ 1952 
విశ్వకవి సమ్రాట్‌ 1964 
కళాప్రపూర్ణ 1970 
పద్మభూషణ్‌ 1970 


ఆం,ప్ర.శాసనమండలి సభ్యత్వం 1964 


(జాషునా సాహితీ ప్రస్థానం నుండి) 







జాషువ గుట్టం వీరయ్య - లింగమాంబలకు 

| 1895, సెప్టెంబరు 28న వినుకొండలో 
| జన్మించారు. సాహితీ క్షేత్రమందు కృషీవలుడు 
'కావాలనే కాంక్షతో ఆనాటి అననుకూల 
వాతావరణాన్నీ సానుభూతి కేర్పడిన దుర్గిక్షాన్నీ 
ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కృషితో 
అ “నాన్తిదుర్జిక్షం” నానుడి యదార్థమైంది. 
 అనావ సృేష్టులు, గాలివానలు గత సృతులయ్యాయి. 
కవితాసుక్షేత్రంలో పసిడినే పండించారు. 


ప్రాథమికో పాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, నాటి మూకీ చిత్రాలకు 
వ్యాఖ్యాతగా ఊరూరా తిరిగి, వీరేశలింగం, చిలకమర్తుల ఆశీర్వాదాలు పొంది 
కావ్యజగత్తులో స్థిరపడ్డారు. తిరుపతి వేంకట కవుల ప్రోత్సాహం ముందుకు 
నడిపింది. 


ఉభయ భాషా ప్రవీణులై తెలుగు పండితునిగా, ద్వితీయ ప్రపంచ 
సంగ్రామ సమయంలో యుద్ధప్రచారకునిగా, స్వాతంత్ర్యానంతరం 1956 
నుండి 1960 వరకూ ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసరుగా 


ఉద్యోగాలు నిర్వహించారు. 


కవితాభిమానులు, సాహితీ సంస్థలచే వేయికిపైగా సన్మానాలు 
పొందారు. కవికోకిల, కవితా విశారద, కవిదిగ్గజ, మధుర శ్రీనాధ, నవయుగ 
కవిచక్రవర్తి, విశ్వకవి సామ్రాట్‌ బిరుదులు పొందారు. గండ పెండేరం ధరించి, 
కనకాభిషేకాలు పొంది, గజారోహణము చేసి, పగటి 'దివిటీల పల్లకీలో 
ఊరేగారు. గుంటూరు పట్టణం స్వేచ్చా పొరసత్వమిచ్చి గౌరవించింది. 


కేంద్ర సాహిత్య అకాడమీ “క్రీన్తుచరిత్ర” కావ్యానికి అవార్డు 
బహూకరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాసనమండలి సభ్యునిగా 
నియమించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం “కళాప్రపూర్ణ” బిరుదాంకితుని 
చేసింది. రాష్ట్రపతి “పద్మభూషణ్‌” ఇచ్చి సత్కరించారు. ముప్పదికి పైగా రచనలు 
చేసి 1971 జూలై 24న కీర్తిశేషులైనారు. 


